అస్తిత్వం - అరాజకత్వం 
(Existance - Anarchism) 


“ ప్రజల వలనే రచయిత మేధావిగా ఉన్నాడు. వారి నుంచే 
వచ్చాడు. అతని విజ్ఞానం ప్రజలకి రుణపడి ఈ ఉంది. అందువల్ల 
వారిలో వాడుగా, వారితోనే అతను ఉండాలి” 
- జీన్‌పాల్‌ DS, 


- అరాజకత్వ అధ్యయన కేంద్రం 


i అస్తిత్వం - అరాజకత్వం 


(Existance - Anarchism) 


ప్రతులకు : 9032094492 
ప్రచురణ కాలం : జనవరి 2012 


అరాజకత్వ అద్యయన కేంద్రం ఆద్వర్యంలో 
శ్రమైక్య ప్రచురణలు 

పిఠాపురం. 

ప్రతిపాదిత చందా : 


రూ! 20/- (ఇరువయి రూపాయిలు 


అంకితం 


సమతా-మానవతా వాదులందరికి... 


== అస్తిత్వం - S880 E 3 


తఈణితుముణుకు 


“I Think, therefore | exist” 
- Rene Descartes (1596-1650) 


పరిణితి చెందిన ఆలోచన పశువుని మనిషిగా BH, చతికిలబడిన ఆలోచన 
మనిషిని పశువుగా మారుస్తుంది. మనిషి మానసిక గమనం అతడి ఆలోచనల్ని 
ఎంతవరకు నిర్దేశిస్తుందో, పక్వత పొందిన ఆలోచనా విధానం అతడి ఆచరణని 
సైతం అంతమేరేకూ అమలుజేయగలుగుతుంది. అందుకే మార్పుని అణువణువునా 
ఆహ్వానించే వ్యక్తిత్వాల్లోకి వైరుద్యాలు సహజం. తిరోగమన దిశగా పయనిస్తే తప్ప 
లేకుంటే వాటి అస్తిత్వాన్ని శంకించనవశరం లేదు. 

నా అక్షరాల్లో వైరుద్యాలు శోధించే కుతుహలీకులకు, కుతి తీర్చుకోవడం 
కోసం తప్పులు వెతికే తక్కేడగొళ్ళకూ నాది ఇదే మనవి. ఆలోచనల్ని ఒకే గాడిలో 
పెట్టుకోవడం నా వల్లే కాదు, ఏ అన్వేషి వల్లా కాదు. అభిప్రాయాల విషయంలో గిరీశం 
స్టేట్‌మెంటు పొలిటీషియన్స్‌కి వర్తించినా లేకున్నా ఫిలాసఫర్స్‌కి మట్టుకు వర్తించి 
తీరుతుంది. ఒకే నూది బెజ్జంలోంచి తోచినంత కాలాన్ని సాగినంతవేర 
గడిపేద్దామనేది సరైనది కాదు.“ 

అబివృద్దని మనమనుకుంటున్న ఆధునికత మా అత్త(బాగ్యలక్షిని 
ఆత్మహత్యకి ప్రేరేపించి హత్య చేసిన పన్నెండు సంవత్సరాలకి మా అన్నయ్య (సుమిత్‌, 
పెద్దమ్మ కొడుకు ను కూడా అదే "నాగరికత క్రూరంగా బలితీసుకుంది. ఒకానొక 
క్రమబద్దీకరించబడిన జీవనవిదానపు చట్రంలో చిక్కుకుని అసువులుబానిన 
నంథుటనల్ని, మన బానిన భావాలకి అనుగుణంగా ఆత్మవాత్యలుగానో, 
ప్రమాదాలుగానో చిత్రించుకుని సమాధానపడే అలవాటు ఇప్పటికే ఈ సమాజం 
మనకి నేర్పింది. 

ప్రజాశ్రేణులు ప్రభుత్వాల, మతాల అస్తిత్వాన్ని ప్రశ్నించకుండా ఉన్నంతకాలం 
జరుగుబాటవుతున్నదే జీవితమని నమ్మించే భ్రమల్ని అన్నిరకాలుగా జనాల మెదళ్లో 
బలంగా నాటే కార్యక్రమాన్ని నిరంతరం అమలు చేస్తూనే వుంటాయి మత రాజ్యాలు. 
మనుషులు మనుషులుగా తప్ప తక్కిన ఏ జీవ జంతువులా బతుకీడ్చినా వారి 
మనుగడకి కావలసిన భద్రతా, భరోసా నిస్సిగ్గుగా ఇవ్వడానికిగాను ఎల్లప్పుడూ మత 
రాజ్యాలనేవి ముందే ఉంటాయి. 

నానాటికీ వెనకడుగేస్తున్న వ్యవస్త, వెర్రితలలు వేస్తున్న యువతరం నడత, 
వెక్కిరిస్తోన సమాజపు నూతన పోకడలు, ప్రజానికంలో దినదినాభివృద్ది చెందుతోన్న 


గౌరవ్‌ = 


=== అస్తిత్వం - అరాజకత్వం = 
భయంకరమయిన నిర్లిప్తత, ప్రశ్నించే వైఖరిని ఖండించే సంప్రదాయాలు, BAA 
వధించే దండయాత్రలు, అక్షరాన్ని వేధించాలనుకునే దుండగ మనస్తత్వాలు, క్రులల్లే 
కంపూ, మతం మత్తూ, వర్గవైరాలు, లింగబేదాలు కలిపి మొత్తంగా సంఘాన్ని 
ప్రమాదపుటంచున నిలబెట్టాయి. 

వ్యవస్థ నడకని దిశానిర్దేశం చేస్తోన్న వికారాలన్నింటినీ వివిధ ప్రత్యేకమయిన 
పేర్లతో మనం నవీనత (Modernity) అనుకుంటున్నాం. మనకి లేదా మనలాంటి 
ఇతర ప్రజలకి పూర్తిగా అందుబాటులో లేని అనవశరపు ఆడంబరాలన్నింటినీ 
అనుభవిస్తున్నట్లు భ్రమచెందడం, అలా మనం అనుభవిస్తున్నామని ప్రపంచాన్ని 
నమ్మించడం కోసం వెంపర్లాడడం ఈనాటి అత్యాధునిక యుగపు అశుద్ద సూత్రాలు. 
సమాజం జ్ఞాన సన్యాసం తీసుకోడానికి అవే కారణాలు. 

ఈ మద్యనే ఈ అంశంపై కరపత్రం కూడా రాసా. సంబంధిత విషయంతో 
బాటుప్రజా ఉద్యమాల్లో ప్రదాన పాత్ర వహిస్తోన్న ప్రజలకి, ప్రజా ఉద్యమ మిత్రులకి 
కూడా ప్రజా ఉద్యమాలకీ, ప్రజాతంత్ర ఉద్యమాలకి గల వ్యత్యాసాలు తెలుసుకోవడం 
అవశరం. ఎందుకంటే,బౌతిక నిర్మాణంపై ఉన్న కుతి బౌద్దిక పరిణామం పై ఉ 
OBC. Brad DHHO పరిపక్వత పొందకుండా ఒకరిద్దరు కల్సి కృత్రిమ హడావుడి 
చేసినంతలో ప్రగతిశీల ఉద్యమం ప్రారంభమయినట్లు కాదు. 

విపరీతమయిన విద్వంసాల వలనా, వినాశనానికి దారితీసే విచ్చిన్న 
కార్యాలవలనా వ్యవస్థ మారిన దాఖలాలు లేవు. తాత్మాలికమయిన తాటాకు 
చప్పుళ్ళతో సామ్రాజ్యాన్ని నమాధి చేద్దామని చంకలు గుద్దుకున్న చెదరంగ 
సంఘాలన్నీ సాంఘిక చరిత్రలో అంతర్జానమయిపోవడమో, అలసిపోయి విశ్రాంతి 
తీసుకోవడమో సంభవించింది తప్ప సాధించిందేదీ లేదు. శతాబ్దాల ఉద్యమ చరిత్ర 
మన విజ్ఞతకి అందించిన స్పూర్తి ఏదైనా వుంటే, అది ప్రజల ఆలోచనా విధానంలో 
ముందుగా మార్చు తేవాలన్న ముఖ్యమైన విషయమెక్కటే. 

అస్తిత్వం గురించిన అవగాహన ప్రజలకి లేకుండా, అసలు తమ అస్తిత్వే 
పరిస్థితి వారికి అవగతం కాకుండా, మన 'వెనకాల' వారినుంచి మనం మాత్రం 
'ముందుంటూ' మానసిక వైకల్యాన్ని అట్టహాసంగా ప్ర ంతలో సామూహిక 
ఉద్రేకాలన్నీ ఉద్యమాలయిపోవు. ప్రజలు పాల్గొనే ప్రజా ఉద్యమాలుగా ఈనాటీ 
రాబందు రాజకీయ పార్టీలు పేర్కొంటున్నవి నిజానికి ప్రజాతంత్ర ఉద్యమాలు ఆ 
అవి అమ్ముడపోయేందడుకు జతకట్టిన అజ్ఞాన కూటములు మాత్రమే. a 
SSS = గౌరవ్‌ 


కు 


మడా అస్తిత్వం - అరాజకత్వం n (5 


సమాజంలో సమానత్వం సాధించనంతవరకూ సంస్కరణాలెన్నొచ్చినా 
సంఘర్షణ సమసిపోదు. సమస్యలకి సర్దుకుపోయే బానిస మనస్తత్వంతోబాటు 
సమూలంగా మార్పునావ్వానించే తిరుగుబాటు తత్వం కూడా జనశ్రేణుల్లో 
స్పురించకపోదు. సాదారణంగా బహిర్గతం కానంతలో ప్రజానీకం నిద్రపోతోందనో, 
అబాగ్యులందరికీ సమానవకాసాలు సమకూరాయనో అర్ధంకాదు. విప్లవమనేది 
విరుచుకుపడే ఉప్పెన. ఉదాశీనస్థితిని మాత్రమే ఎరిగిన ప్రభుత్వాలకి దాని 
ఉదృతి రుచి తెలియదు. 

విష్లవాభినందనలతో... 


గౌరీవ్‌ 


ననన 


"నా రచనలు చదివిన పాఠకులు వాటిని మరచిపోగల స్థాయిలో రచనలు 
సాగించాలని కోరుకుంటున్నాను. నా రచనలు శాశ్వతాలై ఉండాలన్న పేరాస 
నాకు లేదు. భావి తరాలవారు శాస్త్రీయ విమర్శనా కుశలురైతే నాకు సంతృప్తి. 
సమాజం మారుతూ ఉంది. మార్పు ప్రభావం మానవుడి మేధస్సుపై పడుతూనే 
ఉంటుంది. యువతరం కొరకే నేను కలం పట్టాను. వారి మీద నాకు-ఎంతో ఆశ 
ఉంది. ఈ సమాజాన్ని మార్చగల దిట్టలువారే.“ రాహుల్‌ సాంకృత్యాయన్‌ 


గౌరవ్‌ ఇతర రచనలు అముద్రితాలు - అసంపూర్ణాలు 

1. ప్రజాస్వామ్య పతనం 1. మద్యంపై యుద్దం 

2. అరాజకత్వం అంటే ఏమిటి ? 2. తత్వవిచారణ - తర్మవివేచన 

౩. సాంఘిక తత్వం - వైప్లవ మార్గం 3. కరపత్రాల కథా కమామీషు 

4. ఒక నాస్తికుడి నామా! 4. భగ్న హృదయం 

5. ప్రజాస్వామ్య ప్రస్తానం 5. Epistimological Enquiry 
అనేక ఇతర కరపత్రాలు of Primitive Phlosophical 

Evolution 


గౌరవ్‌ === 


తతత ననన ఖా. 
అస్తిత్వం - అరాజకత్వం 6 = 


“To be governed is to be watched, inspected, spied 
upon, directed, law-driven, numbered, regulated, enrolled, 
indoctrinated, preached at, Controlled, cheaked, esti- 
mated, valued, ensured, commanded, by creatures who 
have neither the right nor the wisdom nor the virtue to do 
so. To be governed. is to be at every operation, at every 
transaction noted, registered, counted, taxed, stamped, 
measured,numbered,assessed, licensed, authorized, 
admonished, prevented, forbidden, reformed, corrected, 
punished. It is under pretext of public utility, and in the 
name of public interest to be placed under cotribution, 
drilled,fleeced, exploited, monopolized, contorted from, 
squeezed, hoaxed, robbed; then, at the slightest resis- 
tance, the first word of complaint, to be repressed, fined, » 
vilified, harassed, hunted down, abused; clubed, dis- 
armed, bound, choked, imprisoned, indged, condmned, 
shot, deported, sacrificed, sold, betrayed; and to crown 
all mocked, ridiculed, derided, outraged, dishonoured. 
Thatis government; that is its justice; that is its 
morality.” | 


- Pierre -Joseph-Proudhan 
Anarchist Philosopher 


[SSE et SS 


== అస్తిత్వం - PEST E 


esens Sint 

కొద్ది సంవత్సరాల క్రితం మాట. “ మాలాధారాణ మూర్చులారా...” అనే 
శీర్షికతో విడుదలయిన నా కరపత్రం సృష్టించిన సంచలనానికి వెర్రెత్తిన వున్మాదులు 
అనేక విధాల BOOMS పాల్పడుతోన్న రోజులు, అప్పటికే అరదశాబ్దం క్రితం ' 
విశ్వ విజ్ఞాన విద్యా ఆద్యాత్మిక పీఠం ' అనే వ్యాపార సంస్థ నడుపుతున్న నవాబు పై 
“విశ్వ అజ్ఞాన అయోమయ అంధ వ్యాపార పిచ్చి పీఠం 'అంటో కరపత్రం ప్రచురించి 
బెదిరింపులకు అలవాటుపడి వున్నాను. అంతకు ముందే మరో అయిదుసంవత్సరాల 
క్రితం ‘ అఖిలభారత గొలుసుకట్టు వ్యాపారులందరూ (All India Multilevel Mar- 
keters) రాజమండ్రి రివర్‌ బే (River Bay Hotel) లో సమావేశమయ్యా వారి 
తవ్వుడు కార్యాక్రమాన్ని నమర్చించుకో వ్రయత్నించినవుడు నుమారు 
అయిదువేలమందికి వ్యతిరేకంగా నేనొక్కళ్ణే కరపత్రాలు ముద్రించి బౌతికంగా దాడికి 

గురయి భంగపడ్డప్పుడు కలిగిన అనుభవం అప్పటికే వుంది. 
ఇదంతా ఎందుకంటే వరిమితి మించిన వ్రవర్తన వున్మాదానికి 
దారితీస్తుంది. మతమనేది సయం ఉన్మాదం. భగవత కృపని స్మరించడంతో 
ప్రారంభమయ్యే మత పిచ్చ భజనలు, భజంత్రీలు, ఉపవాసాలు, తపోస్వానాలు, 
తీర్తాలు, దీక్షలూ, ఉత్సవాలు, ఊరేగింపులు... మొదలైన రూపాల్లో వ్యక్తమవుతుంది. 
ఇది మూఢత్వం. ఈ దశను కూడా దాటితే మనుషులందరినీ తమ మతస్తులుగా 
మార్చాలనుకోవడం, ఒక మతంపై మరో మతం దుష్ప్రచారం, మతోన్మాదుల అల్లర్లు, 
హర్తాళ్ళు, మత తీవ్రవాదం, మత ఉగ్రవాదం... ఇవీ ఫలితాలు. మానసికంగా 
సమతుల్యత లోపించిన మరికొందరు తమనితాము భగవంతుడి స్వరూపంగా 
చాటుకుంటారు. అలాంటి బాబాలు, అమ్మలు ఈ దేశంలో వీదికి నలుగురు ఉన్నారు. 
ఎవరికి వారు తమ నైపుణ్యాన్ని బట్టి కూడబెడుతున్నారు. అందులో మరికొందరు 
విమర్శల్నించి తప్పించుకోవడానికి జనాల కడుపులుకొట్టి వాళ్లకే కూడుపెట్టి 
అన్నదాతలనిపించుకుంటున్నారు. ఈ దేశానికి సగం దరిద్రం సిద్దాంతాల వల్ల వస్తే 

ఆ మిగిలిన సగం ఇలాటి సిద్దుల మూలంగా సంక్రమించింది. 
బుద్ది చెడిన ప్రజలు బుద్దుడ్నే దేవుడ్ని చేసిన దేశమిది. ఇక్కడ ఎవరైనా 
భగవత అవతారం ఎతొచ్చు. ఎవరికైనా దేవుళ్ళూ, దెయ్యాలూ కనిపించొచ్చు. 
అవశరమయితే అమ్మలూ, తల్లులూ, ఆత్మలు, పరమాత్మలు పూనకంగా రావొచ్చు. 
రాత్రికి రాత్రికి కొత్తగా గుళ్ళూ, గోపురాలు వెలియచ్చు. చర్చిలూ, మసీదులు, 
మందిరాలు, గురుద్వారలు ఒక్కమారే ద్వంసమూ కావొచ్చు. ఒక మతస్తుడు మరో మతస్తుడ్ని 
Pð == 


==అస్తిత్వం - 828380 e 8 


చంపేయనూ వచ్చు.ఒక మతం మరో మతాన్ని సమాధి చేయనూవచ్చు. x 
మతవిచ్చ రాజ్యంలో రాత్రికి రాత్రి రామరాజ్యం స్థావించాలనే హిందూ 
పందులొకవైపు, సగం రాత్రుల్లో కూడా స్వస్థత చేకూర్చి దేశాన్ని దివాళా 
తీయించాలనే క్రైస్తవ కుక్కలొకవైపు, రాత్రీ పగలూ కూడా నమాజు చేస్తూ రాక్షస 
పాలన కోసం అల్లాని వేడుకునే నవాబు నక్కలొకవైపు... కానరానిది ఏదయినా 
వుంటే అది మానవత్వమే కాని మత తత్వం కాదు. మతాలకి, పార్టీలకి అతీతంగా 
మనగలిగే సమాజాన్ని కాంక్షించడం ఈనాటి మనుషులందరి బాద్యత. అందుకు 
కలిసొచ్చే ఆత్మీయ మిత్రులందర్ని సాదరంగా నా శ్రమలో భాగం పంచుకోమని 
ఆహ్వానిస్తున్నాను. ఇక చదవండి. 


“Democracy is not a form of government, but a form of 
social organization. It is primarily a mode of associated 
living, of cojoint communicated experiance. It is essen- 
tially an attitude of respect and reverence towards our 
fellow men. “ 


-Dr. B.R. Ambedkar 


=== అస్తిత్వం - అరాణకత్వం. 
జకుణబకత్వయు - ఆఅరాజాకత్వయు 


“The World to me, was a world of individual adventure. | 
wanted to think my own thoughts, find my own friends, and choose 
my own abode, without regard to tradition or elders or anything but 
my own tastes.| felt strong enough to stand alone, without the need 
of buttresses.” -The Autobiography of Betrand Russell 


“ విశ్వమనేది నాకొక ona” వ్యక్తిగత సాహసకృత్యం. నాకు నేనుగానే 
ఆలోచిస్తాను. హితులెవరో, స్నేహితులెవరో నాకు నేనుగానే తెలుసుకుంటాను. 
ఆచోరాలకి విరుద్దంగా, పెద్దల కట్టుబాట్లకి కట్టుబడని, ముందు తరాలకి తలవంచని 
విధంగానే. నేను జీవిస్తాను. నా 'అతరుచులకి భిన్నమయిన అస్తిత్వానికి నేను 
అంకితమవ్వాలనుకోను. ఏ రకమైన శక్తికయినా ఒంటరిగా ఎదురొడ్డి నిలవడానికి 
నాకే విధమయిన ఆసరా అవశరం లేదు.” - HOE SRS, ఆత్మకథలోంచి 

చాలామంది మేధోమిత్రులకి కూడా హింసోన్మాదానికి సమాంతరంగా వాడే 
ఆటవికత్వానికి అరాజకత్వానికి పాపం vvd తెలియదు. వివిధ పత్రికా 
సంపాదకీయాలు, ప్రసార మాద్యమాల కార్యక్రమాలె అందుకు సాక్ష్యం. ఒకరు తెలీక 
మొదలెట్టిన తప్పుడు ప్రచారాన్ని తుదివరకూ తలపై పెట్టుకు మోసే జబ్బు 
వ్రసారమాద్యమాలకి ఈనాటిది కాదు. వత్రికల విషయంలో వారిది 
స్వభావలోపమయితే, టీవీ చానెళ్ళ విషయంలో విదాన లోపం. సాంప్రదాయ. 
పౌరపాట్లని అనుసరించకపోతే తం ప్రశ్చారమవుతుందని వారి భాద. ఇందుకే 
వారనత్వ దోషాల్ని నమర్జించుకోవడమే ముఖ్యంగా వెళ్లదీస్తున్నారు వారి 
కార్యక్రమాలన్నింటినీ. ఇదివరీలో కూడా సంబంధిత విషయం గురించి చర్చించడం 
జరిగింది. ఈ మద్యలో అనేకసార్లు తిరిగి అదే తప్పు వివిధ సందర్భాల్లో 
దర్శనమిచ్చింది. 

పోనీ మన అతిరధమహారధులంతా అవగాహన లేమితోనే ఇదంతా 
చేస్తున్నారనుకుందామన్నా వారి స్తాయికి అది అర్ధంలేని ఆలోచనవుతుంది. 
మనకెలాగూలేని వదజాల వరిజ్ఞానాన్ని వదిమందికీ కూడా లేకుండా 
చేసినందువలనా, పదిసార్లు తప్పునే ఒప్పంటూ గగ్గోలు పెట్టినందువలనా వారాశించే 
ఫలితం ఈసరికే వచ్చిందనుకోవాలి. అందుకే అరాజకత్వం అనే పదాన్ని ఎవరు 
పట్టించుకుంటారన్న మెండి దైర్యంతోనే ఇష్టమొచ్చినట్లు వుపయోగిస్తున్నారు.'మన 
మతిమంతులకు కూడా అడపాదడపా మతి తప Sar, అలాంటిదేమీ లేనట్లు తమ 
P= 


=== అస్తిత్వం - అరాజకత్వం 
మేధస్సుని యధాతధంగా ప్రదర్శిం 
పరిపాటై మెత్తంగా అసలు నిజం బాలా కాల 

ఈ సమస్య ఈనాటిది కాదు. ఆరంభం నుంచీ అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో 
కాలమానాలకతీతంగా వ్రతినత్యాన్వేషి నవాలుగా ఎదుర్కొంటున్నదే. 
అంతర్జాతీయంగా శాక్కో - వాంజెట్టి ఉదంతం మినహానేను ఇప్పటికే అనేక 
అంశాలను పేర్కొని ఉన్నాను, కావున జాతీయమయిన విషయమొకటి ఏమిటంటే, 
చాలా మంది చరిత్రకారులు గుర్తించినట్లు భగత్‌సింగ్‌, తీవ్ర జాతీయవాది మాత్రమే 
కాదు. ఆయన అరాజకవాది. 1928 సంవత్సరంలో మే మాసం నుండీ సెప్టెంబరు 
మాసం వరకూ "కీర్తి అనే పంజాబీ పత్రికలో ధారావాహికంగా వ్యాసాలు 
ప్రచురించాడు. అందులో “The People are scared of the word anar- 
chism. The word anarchism has been abused so much that even 
in Indian revolutionaries have been called Anarchists to make them 
unpopular"అoటూ తన విచారాన్ని వెలిబుచ్చాడు. దీనిని బట్టీ 
తెలిసొచ్చేదేమిటంటే, ఆనాటికే అరాజకవాదులనే బిరుదుతో ఉద్యమకారుల్ని 


వేదిస్తూ తప్పుడు ప్రచారం సాగించారని. 


ome మరుగయిపోయింది. 


భారత విప్లవకారులు సైతం ఈ రకమయిన ప్రభుత్వ ఎత్తుగడల్పుంచి = 


తప్పించుకోలేకపోయారని భగత్‌సింగ్‌ అంతటివాడు స్వయానా రాసాడంటే 
అరాజకత్వమనే పదం ప్రజానీకంలో ఎంతటి అపవాదులకు వేదికయిందో అర్ధం 
చేసుకోవచ్చు. అంతేగాక ఇక్కడ ఇండియాను కూడా కలిపాడేకాని ఇండియా 
ఒక్కటి మాత్రమే అనలేదు. అంటే వ్రవంచవ్యాప్తంగా అరాజకత్వం పై 
అరాజకవాదుల పై జరిగిన, జరుగుతోన్న దాడుల తాలూకు చరిత్ర వివరాల పట్ల 
భగత్‌సింగ్‌కి పరిచయం లేదనుకునేందుకు అవకాశం లేదు. భగత్‌సింగ్‌ చదివిన 
గ్రందాల్లో భగత్‌సింగ్‌ రాసుకున్న జైలు డైరిలోనూ అరాజకత్వ ప్రభావాన్ని అత్యంత 
స్పష్టంగా గమనించవచ్చు. నేను BSE ఉంటుండగా “Supreme Court of 
India” ఆద్వర్యంలో నిర్వహించిన “The Trial of Bhagat Singh” ప్రదర్శన 
నుంచి ప్రస్తుత సమాచారాన్ని తీసుకున్నా. 
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ, గదర్‌ పార్టీ 
వీరులలో ముఖ్యులూ అయిన దర్శిచెంచయు గారి 098.85 'నేనూ = దేశం'లో 
గదర్‌పార్లీ సాపకుడయిన పము : a చి 
bis ప్రముఖ అరాజకవాది లాలాహర్‌దయాళ్‌ గారి గురిం* 
2 ప్రస్తావించారు. విద్యార్దిదశలోనే నమ్మశక్యంకాని అంశాలలో విశేష 


నుతి D.v, 
ÉLET poa PERED సరశిస్తూ రాసిన ఉత్తరాన్ని SONOS ద 


చుకునే ప్రయత్నాలువారు చేస్తుండడమూ 


|| A Aa 


=== అస్తిత్వం - pia ee eran mem aes 
వ్యతిరేకంగా పార్లమెంటులో వినిపించినా, అనేక కరపత్రాలు వ్యాసాలతోపాటు 


మోడరన్‌ రివ్యూ పత్రికలో ప్రభుత్వంచే నిషేదించఒడిన Social conquest of 
India (భారతదేశ సాంఘిక విజయం) పేరుతో వ్యాసం రాసినా, ప్రపంచంలోని 
వివిధ దేశాల విప్లవోద్యమాల్లో తలమునకలయినా, 1910లో మోడరన్‌ రివ్యూలో 
“Karl Marx - the modern Rishi ” (కార్ల్‌ మార్క్‌ - అభినవ బుషి అంటూ 
వ్యాసం రాసినా అవన్నీ ఒక అరాజకవాది ఆత్మవిశ్వాసానికిగాను చారిత్రక ప్రతీకలే. 


యావత్‌ దక్షిణ భారతదేశంలోనే ISS గదర్‌పార్టీ యోధునిగా చెప్పబడే 
దర్నిచెంచయ్యగారు లాలాహరిదయాల్‌ వ్యక్తిత్వం నుంచి పొందిన అసాధారణ 
స్పూర్తి ఆయన జీవితంలో ఎంతగా ప్రేరణనిచ్చిందో తెలియదుగానీ అక్షరాల్లో 
మట్టుకు అడుగడుగునా ఒక నిబద్దతగల అరాజకవాది జీవితం ప్రభావం స్పష్టంగా 
కనిపిస్తుంది. లాలాహరిదయాళ్‌గారి గురించి ఆరంభలోనే అనేక విషయాలను 
ప్రస్తావించి, చాలా అంశాలను తడిమి కూడా “హరదయాళు అద్బుత శక్తిని 
విపులంగా వ్రాయగల శక్తి నాకు లేదు.” (నేనూ-నా దేశం -పే-66) అన్నారంటే 
వహరదయాళ అవూర్వ వ్యక్తిత్వస్థాయి ఎంత అసామాన్యమైందో 
అర్ధంచేసుకోవాల్సిందే. గదర్‌పార్టీ పరులూ, ప్రజల కోసం ప్రాణాల్నిసైతం 
తృణప్రాయంగా త్యాగం చేసిన ధీరులయిన కర్తార్‌సింగ్‌, కేదార్‌నాథ్‌ మొదలగు 
వారితో పాటు ఎన్నోవేల మంది హరదయాళ్‌ శిష్యకోటిలో ఉన్నారు. = 
| ఈ అంశాలని గుర్తుచేనుకోవడానికి కారణం, అరాజకత్వం 
భారతదేశానికి బొత్తిగా అవరిచితం కాదంటూ తెలియజేయడానికే. 
స్వాతంత్రోద్యమ పూర్వదశనుంచీ మొదలుకుని అనేక ప్రజా ఉద్యమాలలో 
అరాజకత్వ ప్రభావం అత్యంత లోతుగా కనిపిస్తూనే వున్నా, సొంత డప్పు 
కొట్టుకోవాలనే కుతితో చాలామంది మేధావులు కానిచోట మాత్రం అరాచకమంటూ 
అల్లాడిపోతున్నట్లు కనిపించీ, తీవ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని మట్టుకే అరాజకత్వానికి 
నానార్లాలుగా నాన్సుతున్నారు. వీరి తిరోగమన ధోరణి గత కొద్ది సంవత్సరాలుగా 
నిరంతరాయంగా సాగిపోతూనే వుంది. కాస్తో కూస్తో తెల్సిన వారు సైతం 
కాలడ్డుపెట్టే దిశగా ప్రయత్నించకపోవడంతో తమకు దొరికిందే నిధనుకునే అజ్ఞాన 
నిర్లిప్తతకి ప్రస్తుతం ఆంధ్రదేశం చేరుకుంది. 
మనకు తెలియనిది తెలిసినట్టు ప్రవర్తించడం ఎంత అవివేకమో, మనకి 
తెలిసినది మనకు మాత్రమే తెలిసినట్లు ప్రవర్తించడం కూడా అంతే అవివేకం. 
అస్పష్టమైన అభిప్రాయాల్ని స్పష్టం చేసుకునేది లేకపోగా, అస్పష్టతని సమర్ధించుకునే 
A = 


== అస్తిత్వం - అరాజకత్వం 

ఆలోచనల్ని పెంపొందించడమే ఆధునికతకి పరమార్దంగా భావించడం ఈనాటి 
నాగరికత చిహ్నాం. అబివృద్ది చెందిందనుకుంటున్న మన అత్యాధునికత ఆశ్యర్యంగా 
నిజాయితీగా నేర్చుకోవడం కంటే కూడా అక్రమంగా మన నిపుణత గురించిన 
గుర్తింపు కోసం ఆతృతపడడమే మనకి నేర్పింది. అందుకే మనకి తెల్సింది 
ఇంకెవరికీ తెలియనట్లు, మనం వున్నట్లు మరెవరూ ఉండరాదన్నట్లు మనకొక 
ప్రమాదకరమయిన భ్రమ ఏర్పరుస్తుంది. ఈ అంశాన్ని ఆదారం చేసుకునే ఈనాటి 
సినిమాలు, కళాకారులు, రాజకీయాలు; నాయకులు, సమాజం...నడుస్తున్నాయి, 


ఒక నియమబద్ద కార్యక్రమాంలో మన ప్రమేయం లేకుండా పాల్గోవడం 
ప్రస్తుత నవీన వ్యవస్టకి సంబందించిన ప్రదాన సూత్రం. అందులో భాగంగానే మన 
జీవనవిధానాలకిగానీ, జీవిత అవశరాలకిగాని ఏ మాత్రం అక్కరకురాని దుస్తుల్ని, 
వస్తువుల్ని వాహనాల్ని మనం వాడడానికి అలవాటుపడడం. ఆర్దికంగా భారమయిన 
వాటి విషయంలో కూడా సిగ్గులేకుండా నలుగురితో వేనుకబడతామనే అర్దం లేని 
భయంతో పనికిరాని పిచ్చి పోకడల్ని పాటించడం. ఆధునికత మనిషి అవశరాల్ని 
మరింత సులువుగా తీర్చేదిగా ఉండగలగడం సబబుకానీ, కొందరి అవశరాలకి 
. మట్టుకే వరిమితమైందిగానో ఉన్నవి చాలవన్నట్టు నూతన అవశరాల్ని 
సృష్టించేదిగానో ఉన్నందువల్ల ఒరిగేదేంలేదు. ఈరోజు నాగరికత పుణ్యమా అని 
మనమనుభవిస్తున్నట్టు భ్రమ కలిగించే సుఖసౌఖ్యాలన్నీ పైత్యం కొద్దీ కావాలని 
నెత్తినెక్కించుకున్నవే కానీ నిజంగా సమాజానికి అందుబాటులోకి వచ్చినవి తక్కువ. 
నాగరికతకి అరాజకత్వం వ్యతిరేకం కాదు. విజ్ఞానశాస్త్ర ఫలితాల్ని 
మానవాభ్యుదయం కొరకే వినియోగించడం వట్ల అరాజకవాదులకేమీ 
అభ్యంతరాలుండవ్‌. అలాకాకుండా శాస్త్రమనేది ఏ కొంతమందికో మాత్రమే 
పరిమితయి వ్యవస్థని వెలేసినపుడు మాత్రమే దాని అస్తిత్వాన్ని సమిష్టిపరం చేయాలని 
భావించడం జరుగుతుంది. విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలన్నీ కూడా మానవాళిని 
మరింత ముందుకు తీసుకెళే ఉదేశంతో సాధించబడవలక oe స Q 
: 2 అద్ద లసినవి కానీ శాస్త్రవిజ్ఞానాగ్నా 
ఎ కొన్ని తరగతులకో పరిమితం చేయవలసినవి కావు. ఐహిక సంతోషాన్ని 
పెంపొందించడమే ఆధునికత లక్ష్యం కాదు. సమాజంలోని అన్నిరకాల దిగువస్థాయి 
ప్రజాశ్రీణులకి అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయడం కూడా ఇందు 


ముఖ్యాంశమే. ఈ సందర్బంలో క్రింది వాక్యాల్ని ఊటంకించడం అప్రస్తుతం కాదనీ 
అనుకుంటున్నాను. 


Civilization has veen an Continuous struggle of the 


ee గారవ¥ 


( 


£ 


2 


n | ===లఅస్తిత్వం - SO 3 
individual or of groups of individuals against the state a even 


against “society”, that is, against majority subdued and hypnotized 
by the state and state worship” - Emma Goldman. 
290@&a00e9,0 - esta2?5e3,0 
“What | believe is a process rather than finality, 
Finalities are for gods and governments, not for the human 
intellect” - Emma Goldman. 
“నేనేదయితే విశ్వసిస్తానో ఆ విదానం అంతిమత్వాన్ని అంగీకరించదు. 
అంతిమత్వాలనేవి దేవుళ్ళకీ, ప్రభుత్వాలకేకానీ మానవ మేధకు కాదు.” 
- dire; రోబయన్‌ 
ఆ మద్యనొక సభలో మిత్రులు భౌతికవాదులనేవారు, భారతీయ తత్వశాస్త్రం, 
సంస్కృతీ, సంప్రదాయాల్ని కూడా కలుపుకోవాల్సిన అవసరం వుందనీ నాకు 
హితోపదేశం చేస్తూ, ఒక కమ్యూనిస్టు భక్తుడు రాసిన వ్యాసనకలు ప్రతిని అందించారు. 
00 వారి సరదా కాదనడం ఎందుకని కాస్త లోతుగా హైందవంలోనికి తొంగి చూడ్డం 
మొదలుపెట్టానో లేదో అప్పుడే దాని సౌరభం గుభాళించడం ప్రారంభమైంది. దాని 
ధాటికి తట్టుకోలేక ఇలా అక్షర ప్రక్షాళనం కావిస్తున్నా. భారతీయ తత్వశాస్తాన్ని తగిన: 
రీతిలో శోధించి ప్రస్తుత సమాజగమనాన్ని త్వరితపర్చే శాస్త్రీయ స్పూర్తిని వెలికితీసే 
| యత్నాల పట్ల నాస్తికులకు ఏ అభ్యంతరాలూ లేవుకాని 'భారతీయ తత్వం' అనే పదాన్ని 
' హైందవ ఛాందసానికీ, బ్రాహ్మణీయ వారసత్వానికి నానార్ధంగా ఉపయోగించడం 
' మాత్రం మాకంగీకారం కాదు. 
ఎందుకంటే మతతత్వాన్ని వ్యతిరేకించే ప్రగతికాముకులు హిందూ 
 మతంపైనా, బ్రాహ్మణ వాదంపైనా కాస్త ఎక్కువ మోతాదులో దృష్టి పెట్టడానికి స్పష్టమైన 
కారణముంది. భారత తత్వ పురోగమనాన్ని తిరోగమన దిశగా మళ్ళించి, భారత 
ప్రగతి మార్గాల్ని బాజాభజంత్రీల తంతుగా మార్చిన ఘనత హైందవానిదే. హిందూ 
ఛండాలాన్ని భుజానేసుకుని మోస్తూ దాని బరువుకి భక్తెక్కువయ్యిన మిత్రులందరూ 
అడపాదడపా మాకు కూడా మతోన్మాదం ఎక్కించాలని ప్రయత్నించడం కద్దు. 
అంతమాత్రంలో వుట్టిమునిగిపోయిందేమో లేదుగాని ఆ కుతుహాలం కాస్తా 
మోతాదుమించి మెదళ్ళో హాలాహలంగా మరితేనే ప్రమాదం. 
మన ముందుతరాల మానవులు వారికి కలిగిన ప్రశ్నలకి జవాబుల 
కోసం, వారికెదురయిన సవాళ్ళని అధిగమించడం కోసం శ్రమించారు కనుకే మనం 
ŢI HSH ఐ= 


ఈనాడు వారి ప్రయత్న ఫలాలని పొందుతున్నాం. మహా మానవ ప్రస్థానం GODY 
దశనుండీ నవనాగరిక స్థాయికి మనిషిని చేర్చింది. జంతువులతోబాటు సమానం, 
సంచరించిన మన పూర్వికుల గతం, అంతవరకే పరిమితమై వుంటే ఈరోజు మన 
చూస్తోన్న కళ్ళు చెదిరే అభివృద్ది కలలో కూడా సాద్యమయ్యేది కాదు. శతాబ్ద 
చైతన్యం మనిషికి సంఘర్నణని నేర్పింది. అడగడుగునా అతడికెదురయిన ప్రమాద్యా 
పర్వం అతడికి పోరాట తత్వాన్ని ప్రసాదించింది. నాటి నుంచీ నేటి వరకూ Dare) 
సాధించబడిన విజయమైనా మనిషి ఆలోచన, ఆచరణల వలన ఆవిష్కరించబడిండే 
తప్ప అలౌకిక శక్తులేవీ అతడికి తోడ్పాటునివ్వలేదు. 

ప్రారంభం నుండీ ప్రవర్ధిల్లుతోన్న ప్రగతి గమనం ఏ దేవుడూ మనకి 
ప్రసాదించలేదు. ప్రకృతి శక్తులతో నిరంతరం జరిగిన ఘర్షణే మానవుడిని ప్రాకృతిక 
పోరాట BPB చేసింది. తన గత అనుభవాల నుంచి పొందవలసిన లోతైన 
స్పూర్తిని మనిషి కళ్ళుమూసుకుని దేవుడికి గుడ్డిగా అంకితం చేస్తున్నాడు. మానవీయ 
సంబందాలలో మతమనేదానికి అత్యధిక ప్రాదాన్యతని కల్పించుకుంటూ అతన్నతడే 
అవమానించుకుంటున్నాడు. నాగరిక మానవుడు ఆచరణాత్మకంగా ఎంత ముందుకు 
వెళ్ళినా అతడి నరనరానా భక్తిమత భావాలున్నంతవరకూ ఆలోచనాత్మకంగా 
అనాగరికుడే. ఎందుకంటే, నిజమయిన నాగరికత భావాల్లో వుంటుంది కానీ 
భాషలోను, వేషంలోను, భవంతుల్లోను కాదు. 

'ఆర్థికత-ఆధునికత-అనాగరికత' పేరిట వచ్చిన కరపత్రంలో సంబంధిత 
విషయాన్ని చర్చించడం జరిగింది. దురదృష్టకరమైన అంశమేంటంటే కొద్దోగొప్పో 
ఆలోచించగల బుద్దిమంతులు సైతం ఆధునికత అనుకుంటూ అతి హీనమైన 
అనాగరిక సాంప్రదాయాలకు గుడ్డిగా వంతపాడడం. ఇదమిద్దంగా మనకి తెలీని 
ప్రతీ విషయంలోనూ అప్పటికే వ్యవస్థీకృతమై వున్న ఆచారాల్ని అనుసరించడం 
మనకొక రుర్మతగా తయారయింది. ఆలోచించడానికి మాత్రమే పనికిరావలసిన 
సొంత మెదడు అనుకరిస్తూండడానికి మట్టుకే పరిమితం కావడం నీచం. అందో 
మన సమాజంలో ప్రవర్తించేవారికంటే కూడా పాటించేవారే అధికం. అనుసరించే 
వారు అదేశాల కోసం ఎదురుచుడడానికి అటే కాలం Hac. ఆ STH 
బానిసత్వాన్నే భక్తిమార్గామనో, పౌరసత్వమనో పేరు పెట్టుకుని సమాదానపడతొరో 

ఈ సమాజం మనకి సర్దుకు జీవించడం కోసం అలవాటు చేసిందేదయిగొ 
ఉందంటే అది సమాదానపడడం ఒక్కటే. ఏదో HAE అవసపడుతూ ఆఖరివరక 
లాగుకురావడమే జీవితంగా తలచేవారు, దాన్నే జీవితమని ఎంచేవారు సమాజ, 
=I 


=== అస్తిత్వం - అరాజకత్వం i 

నిండుగా వున్నంతకాలం మరో మార్గాన్ని పట్టుకు వేలాడేవారూ, ప్రత్యామ్నాయ 
దారుల దరిచేరేవారూ దాడులకు గురువుతూనే ఉంటారు. మన ఆచరణ తమ 
అస్తిత్వానికి భంగకరమని నమ్మేవారూ, మన VAS తమ ఆచరణకి 
ప్రమాదకరమని భయపడేవారూ, ఆలోచనలన్నింటినీ ఒకే గాడిన కట్టుకుని తత్వం 
మాట్లాడే వారూ, అందరూ ఎలాగోలా మనల్ని కూడా భాగస్వాముల్ని చేయడం 
కోసం తోచిన ప్రయత్నం చేస్తుంటారు. వారి ప్రయత్నాలు మనపట్ల సఫలం కానందుకు 
సంతోషించాలో, ప్రజల్ని కలుపుకోలేని మన ప్రయత్నాలు విఫలమయినందుకు 
విచారించాలో తెలీని సందిగ్దావస్థ ఈనాడు దాపురించింది. 


ప్రజలు ఉద్యమాల్లోకి రావడంలేదు మొర్రో అంటూ గగ్గోలు పెట్టెవారు 
ఆలోచించవలసింది అసలు ఉద్యమాలు ప్రజల్లోకి వస్తోన్నాయా లేదా అని. సామాజిక 
చైతన్యం కోసం చిత్తశుద్దితో శ్రమిస్తున్నవారు కూడా ప్రజా ఉద్యమాలకీ ప్రజాతంత్ర 
ఉద్యమాలకి తేడా తేల్చుకోలేకపోతున్నారు. సాంఘిక జెన్నత్యం గురించి కృషి చేస్తున్న 
ప్రతీ సంస్థ ఈరోజు తనతో అడుగు కలపడానికి ముందుకురాని కార్యకర్తల లేమితో 
బాదపడుతూ వునికిని కాపాడుకోవడం కోసం మాత్రమే తోచిన కార్యక్రమాలు 
నిర్వహించే స్తాయికి దిగజారిపోయింది. ప్రజాశ్రేణుల్లో భావవివ్లవం కోసం 
పాటుపడడానికి ముందుకొచ్చే ప్రతీ వ్యక్తీ ఎదుర్కొవలసిన మొట్టమొదటి సమస్య, 
ప్రజానీకంలో పాదుకుపోయిన నీచమయిన నిర్లిప్తత. తమ ఉనికిని ప్రశ్నార్థకంగా 
మలచిన సమస్యలపై కూడా పోరాడడానికి ప్రజల్ని సమీకరించాల్సిన స్థితి మన 
వైఫల్యాన్ని సూచిస్తోంది. 

ఈనాటికీ ఏనాడో తలనెరిసినవార్ని వక్తలుగా పిలుస్తూ కార్యక్రమాల్ని 
నిర్వహించడమూ ఆనాడే తలనెరిసినవారు శ్రోతలుగా ఉండడమూ జరుగుతోంది. 
మనం సరైనదని నమ్మినదాన్ని ఎక్కువశాతం సరైనది కాదని నమ్మడంవలన 
అనుకున్నదాన్ని అమలు చేయలేకపోతున్నామో లేదా మనం సరైందని బావిస్తున్న 
అంశం నిజంగా సరైనది కాకపోవడం వల్ల మాత్రమే కార్యాచరణకి లోటు వస్తోందా 
లేక ఎవరికీ సరైనది కానిదాన్ని భిన్నంగా ఉన్నామని నిరూపించడం కోసమే మనం 
తలకెత్తుకోవడం వల్ల ఏక వ్యక్తిగా మాత్రమే మన గోడు మిగిలిపోతోందా అంటే 
జవాబు తడమడం తేలికయిన విషయం కాదు. నిజంగా అన్ని సంస్టలూ, సంఘాలూ, 
సమాఖ్యలు ప్రజల కోసమేపని చేస్తుంటే మరో కొత్త మార్గం తొక్కవలసినంత 
గత్యంతరం నిజాయితీపరులకి ఎందుకు పడుతోందనేది ప్రశ్నార్థకం. అజేయమయిన 
జ్ఞానానికి అహంకారం తోడయితే ఆ పరిణామం వేరు కుంపటికి దారితీస్తుందన్న 
గౌరవ్‌ 2 


——— — —_ 
== అస్తిత్వం - అరాజకత్వం = 
నిజం ఈ విషయంలో తీసివేయవలసినది కాదేమో తరచి చూడాలి. 


ప్రజాస్వామ్యమనేది నిరంతర ప్రక్రియ. ఇదమిద్దంగా అదెప్పటికీ సాద్యం 
కాకున్నా, అసాద్యమయితే మాత్రం కాదు. ప్రగతివాద వ్యక్తులూ, సంసలూ చేసే 
ప్రయత్నాల వల్ల అది ప్రజానీకానికి అందుబాటులోకి వస్తుంటుంది. అయితే సంపూర్ణ 
ప్రజాస్వామ్యమనో (Complete Democracy), పరిపూర్ణ ప్రజాస్వామ్యమనో (Ful- 
filled Democracy), లేక శాశ్వత ప్రజాస్వామ్యమనో (Perpetual Democracy) 
నిర్వచించడం సరైనది కాదు. సత్యం లాగా, జ్ఞానం లాగానో ప్రజాస్వామ్యమనే భావన, 
ఉన్నత వ్యవస్థ గురించిన విపానని సూచించే మనిషి జిజ్ఞాసని గురించిన 
చింతనాత్మక భావనే తప్పా సాధించబడి సంతృప్తిపడే సాంఘిక సిద్ధాంతం కాదు. 
అందుకే ఎంత గొప్ప ప్రతిపాదనయినా రాబోయే ప్రతిపాదనల సార్వజనీనతకి భంగం 
కలగని పునాదిగా ప్రవచించబడిందే కాని, అంతిమ సిద్ధాంతంగా అమలయ్యేందుకు 
ఆవిర్భవించేది కాదు. 
అందుకు అతీతంగా ఏదీ లేదు, రాదు. మతం కూడా అందుకే మూర్ణత్వానికి 
చిహ్నమై కూడా మార్చును ఆహ్వానించి నూతన పైత్యాన్ని తలకెక్కించుకుని మాత్రమే 
మనగలిగింది. ఈ విధమయిన పైత్యం సత్యాన్ని గుర్తించడం మాటటుంచి కనీసం 
దాని దరిదాపులకు కూడా పోడానికి జంకుతుంది. ఇంతకు ముందు నేను 
ప్రస్తావించిన “మాలాధారణ మూర్చులారా...” కరపత్రం చూసి నిజాన్ని చదివి 
బెంగవడ్డ బచ్చాగాళ్ళు నాపై లుచ్చా బెదిరింపులకు దిగారు. మొగుడు 
కొట్టినందుక్కాదు, తోడికోడలు దెప్పిందని ఏడ్పిందట వెనుకటికొకత్తె. అలా వుంది 
ఈ SATY, వరస. వీళ్ళ బాధంతా హైందవాన్ని ఉతికారేసినందుకు కాదట. 
మిగిలిన మతాల్ని కూడా విమర్శించనందుకట. ఈ బడుద్దాయిలకి తెలీని 
సంగతమిటంటే నేనే మతాన్ని వదల్లేదు. నాస్తికుడి దృష్టిలో మతాలన్నీ ప్రమాదకర జబ్బులే. 
శతాబ్దాల క్రితమే బౌద్దమత ప్రభావానికి దిమ్మతిరిగి దిక్కులేక, దారి 
కానరాక బుద్దుళ్లే అవతారంగా చేసుకున్న చచ్చు చరిత్ర హైందవానిది. మనుషుల్ని 
మతస్తులుగా, కులస్తులుగా తప్ప చూడలేని ఈ దేశపు దుర్మార్గ హైందవంపై ప్రతీ 
ప్రగతి కాముకుడి దృష్టి అధికంగానే వుంటుంది. రచ్చ చేయడం తప్పా చర్చ జరపడం 
కూడా చాతగాని హిందూ అక్కుపక్షి పారాయణులకి అనాలోచితంగా బెదిరించడమే 
కానీ సవ్యంగా ఆలోచించడం కూడా రాదు. జనాలకి ఏ మాత్రం మేలు చేయలేని 
ఇలాటి బాడ్‌కోగాళ్ళ మకిలి మాటల్ని, వెకిలి నవ్వుల్ని పట్టించుకునేంత తీరికా, ఓపికా 
నాకు లేవ్‌. మనిషి చరితంతా సమాజం కోసం పురోగమించిన త్యాగ ధనుల నెత్తుటీ 


PUS. 


' లేదు. సర్వ బైదుల్నుంచి స్వేచ్చ పొందడమే నా అభీష్టం.” 


చుక్కలకి రుణపడి ఉండవలసిందేకానీ సాంఘిక గమనాన్ని తుదముట్టించి, 
సత్యాన్వెషణకి సమాధి కట్టిన ఈ కరడుగట్టిన నీచుల చేతులకి అప్పజేప్పవలసింది 
కాదు. 

“ The history of Progress is written in the blood of men and 


women who have dared to response an unpopular cause” 
- Emma Goldman. 


అంటరానితనం - అరాజకత్వం 


“| do not wish to remove from my present prison to a prison a 
little larger. | wish to break all prisons” - Ralph Waldo Emerson 


“ప్రస్తుత Bow ఇంకొంచెం పెద్దదయిన బంధీఖానాలోకి నేను పోవాలనుకోవడం 


N A Q 


= Do వాల్లో ఎదుర్దన్‌. 
మనుషులమని చెప్పే వ్యక్తుల పేర్లకంటే కూడా aod పేర్లనిబట్టి కులాన్ని 


' తరచి చూసే తహతహే ఈ దేశంలో అధికం. అందుకే పేర్లముందు పిలకలు, పేర్ల 
' చివర తోకలూ సహజం. అనేకమంది ప్రతిపాదించిన పలు అంశాల్ని పరిగణలోకి 


'తీసుకొని తరచి చూస్తే కులతత్వం వ్యక్తిగతంగా నా కార్యశీల అనుభవం 


' మునుపటికంటే రెట్టింపయిందటోంది. అమ్ముడుపోయే అగ్రవర్ణాల పెద్దల్లో, దళిత 
| దగా దళారుల్లో కులం కనిపించడం లేదంటూ చెంకలు గుద్దుకునే బెత్సాహికులకు, 
'చూసే ప్రయత్నం చేస్తే ఈ దేశపు నరనరాన నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తూ తన 
| ప్రభావాన్ని ప్రపంచం చూడకుండా జాగ్రత్తపడే కుల జాడ్యం అడుగడుగున 
| దర్శనమిస్తుంది. వైయక్తికంగా కొన్ని వందల వేల సందర్చాల్ని ఈ అంశం పై 
'పేర్కొనదగినన్ని అనుభవాలు నాకున్నాయి. 

| కులం - చిడుం అంటూ రాసిన నా కరపత్రాన్ని చదివేందుకు జడిసిన 
'పెద్దమనిషి అదచ్చుకాకుండా అడ్డుకున్న వుదంతం మొదలుకుని, అంటరాని 
'వసంతమనే అద్బుతమయిన నవలని సమీక్ష చేసేందుకు కూడా నిరాకరించిన 
కమ్యూనిస్టు కవి విమర్శక శిఖామజీ, చెన్నైలో, రాజస్థాన్‌లో అగ్రవర్ల జులుం చూపిన 


| 


'కమ్మ పొగరుకి దిమ్మ తిరిగే నా జవాబు, అస్సాం రాష్టంలో వరిధిదాటి 


' |ప్రవర్తించిన గౌడ' గేదె మదమణిగేలా ఉద్యోగాన్ని వదిలి అర్ధరాత్రి ఆంద్రదేశానికి 


| rr l a 
— F059 


= అస్తిత్వం - అరాజకత్వం = 
బయలుదేరినపుడూ, బ్రాహ్మణీయ HAO తలకెక్కించుకున్న దళిత భాగస్వామ్సిష్ట్య 

మోసగించబడినపుడూ, నాతో స్మారతం చదివి పౌరోహిత్యం వెలగబెడ్తుశ్చ 
మిత్రుడు “ బ్రహ్మణుడివి కాబట్టి ఇప్పిస్తానన్న" ఉద్యోగాన్ని కాదని మెహంపగిలేల 
సమాధానం చెప్పినపుడు... కుల క్రౌర్యాన్ని అడుగడుగునా ఎదుర్కొంటూనే ఉన్నాన్న 

అగ్రవర్లాల అంటురోగుల్తో పోలిస్తే బహుజన చైతన్యాన్ని భావాళ్శకంగా 
( Ideologically) ఒంటబట్టించుకున్న అణుగారిన ప్రజలు అతి తక్కువ సంఖ 
వుండడం సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆత్మహత్యా సదృశ్యమైన, సిగ్గుచేటైన 
విషయం. ఈనాటికీ అత్యధికశాతం అణగారిన శ్రేణులు తమకు తెలీకుండానే 
బ్రాహ్మణీయ వారసత్వాన్ని భుజాలపై మోస్తూ ఆర్యనాగరిక విషాన్ని నెత్తిన పెట్టుకు 
తరిస్తున్నాయంటే సనాతన మతం చేసిన అలవాట్లు ఎంత బలంగా ఈ దేశ ప్రజల 
ఆలోచనల్లో విడదీయరానంతలా వేళ్ళూనుకున్నాయో అద్దం చేసుకోవచ్చు. అందుకే 
“ప్రాచీన భారత చరిత్రంతా బ్రాహ్మణుల, బ్రాహ్మణేతరుల మద్య Hosts “ 
అంటారు మహాత్మా పూలే. 

శతాబ్దాల క్రితం సుత్తి స్మృతికారులు దుర్మార్గంగా రూపొందించిన 
'విభజంచి పాలించ' నే కుట్రపూరిత సూత్రన్నే నాడు విదేశీయులు, నేడు స్వదేశీ 
జలగలు ఈ దేశపు ప్రజల విషయంలో అమలుపర్చి లబ్ద పొందుతున్నారు. కులాలన్నీ 
నేను గొవ్పంటే, నేను గొవ్పనీ తమలో తాము తన్నులాడుకుంటుంటే, తమ 
అస్తిత్వానికేమీ ఢోకాలేదన్న ధీమాతో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి 
బ్రాహ్మణీయ అగ్రవర్ణాలు. కులనిర్మాతల కుటిలత్వం నిజాయితీగల బహుజనులు 
నేర్చుకోగలిగే నైపుణ్యం లేదు..ఇప్పటికీ ప్రశాంతమైన వాతావరణాన్నే కోరుకుంటూ 
తోచిన విధంగా జీవించేందుకూ, తప్పితే హక్కుల గురించి మాత్రమే అడిగేందుకు 
యత్నిస్తోన్న ప్రజల్లో, అగ్రవర్లాల అస్తిత్వానికిగాను అలంకార పదబంధంగో 4 
పయోగపడుతోన్న అహింసా సిద్దాంతం, ఆచరణాత్మకంగా అణుగారిన జనశ్రేణులో 
ఏనాడో జీర్ణమైపోబట్టే ఈ దేశంలో ఇంకా దండగమారి పాలన సాగగలుగుతో౦ది: 

మన మేధావులు, ఉద్యమకారులు సైతం ఎంత దయనీయమైన స్థితిలో * 
న్నారంటే వారిరువురికి కూడా కులానికీ - కులతత్వానికీ తేడా తెలీదు. కులతత్వ? 
పై తిరుగులేకుండా పోరాటం చేసినపుడే కులనిర్మూలన సాద్యమవుతుందే 
అవగాహాన కూడా మృగ్యం. అణగారిన వర్గాల ప్రజలకి తిరుగుబాటు మౌ po 
ana "అందించి, “అనుకరణ సులువనీ- అన్వేషణ కష్టమని" a 

ది WHIP మారండి” ని గర్జించి వెనుకబడిన వర్గాల వు wm 

Sn tb 


. S$ ORS, - అరాజకత్వం (19 
అంటరానివారి అభ్యున్నతికీ అవిరామ కృషి జరిపి ఉద్యమ నిర్మాణ nla కమం 


“ Educate, Agitate, Organize” ని వారికందించిన 0035650 క్రైస్తవ మతం 
మత్తులోనూ, ఇస్లామ్‌ మత మగతలోను జోగుతూ ఆయన్ని నాస్తికుడనీ, బౌద్దడనీ 
ఆడిపోసుకోవడం పాలు తాగిన తల్లి గుండెల్లో గునపం దించి చంపడంతో 
సమానం. 


పాలంటే జ్ఞాపకం వచ్చింది. జీవితాంతం ఎన్నో ఇబ్బందులకి లోనయి 
కూడా, ఎంతో శ్రమకోర్చి హిందూ మతమనేది వున్నంతకాలం కులమనేది కూడా 
వుంటుందని విశ్వనీంచి, అవూర్వమైన వరిశోదనలతో పొందుత్వాన్ని 
DO, Sows అంబేద్మర్‌ కి ఈనాడు అదే హిందూ సంప్రదాయంలో భాగమైన 
క్షీరాభిషేకాల్ని ఆయన విగ్రహాలకి చేయడం దారుణం. నిరంతర జ్ఞానతృష్ణ ఆయన్ని 
ఏ pas పరిమితం కాకుండా కాపాడింది. బడుగు, బలహీన, అంటరాని, దళిత 
వర్గాల సమీకృత పోరాటానికి గాను సశాస్రీయమైన సైద్దాంతిక పునాదిని 
మొట్టమొదటసారిగా నిర్మించినవాడు అంబేద్కర్‌. ఆ మద్య ఆయన వ్యక్తిత్వం పై 
విష ప్రయత్నం మార్స్కిస్టు మేధావి చేయడం జరిగింది. ఏవో అల్పమయిన 
పొరాపాట్లని ఆదారం చేసుకుని జీవితకాల కృషిని మరుగుపరచడం ద్రోహం 
అనబడుతుంది. పుట్టినవారెవరూ పురుషోత్తములు కారు. గణించ దగ్గవారుంటే 
ఈ దేశపు 'స్పార్టకస్‌' అంబేద్కర్‌. 
బడుగుజీవుల ఆశాకిరణాలపై బ్రాహ్మణవాద బురద జల్లుడు కార్యక్రమం 
ఈనాటిది కాదు. అది IS, BMS కొనసాగుతూనే వుంది. ఇవ్పటికీ 
కొనసాగుతోంది. అందుకే, “ అగ్రవర్గాల కళ్ళల్లో నుంచి చూస్తూ అణగారిన ప్రజల 
విముక్తి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ మాటల్ని, రాతల్ని విశ్వసించకూడదు. కొండ 
చిలువలా చుట్టుకుని వున్న బ్రాహ్మణీయ బానిసత్వపు విషకౌగిలి నుంచి కోట్లాది 
నా సహోదరులకు విముక్తి కలిగించే శక్తి ఈ SHO అగ్రవర్ల నాయకులకు లేదు. 
“ అంటారు మహాత్నా పూలే. అస్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం అంతరాత్మని 
ఏదో పార్టీకి తాకట్టు పెట్టి, ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే ప్రదానంగా సాగుతోన్న 
ఉద్యమ ప్రహసనాల కార్యకర్తలు ఇకనైనా బహుజనుల తత్వశాస్తాన్ని అద్యయనం 
చేసి ముందుకు వెళ్ళడం మంచిది. 
ఆచరణాత్మకమయిన దృక్పదానికి దూరం (Far from pragmatical 
Atitude) చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు కొద్దొగోప్పో జీవించున్న ఉద్యమాలన్నింటిన్‌ 
పక్కదారి పట్టించడం జరుగుతోంది. అందులో బాగంగానే క్రమ పద్దతి ea 
Pv == 


— 085.0 - అరాబకత్వ౦ Imu 20 p= 
కుట్రపూరిత చట్రంగా నమాజాన్నీ,నమాజంలో ప్రధానమైన యువతరాన్ని 
మత్తుకు-భక్తికి, సుఖానికి, సరదాలకు, ఆధునికతను అలవాటు చేయడం 
జరుగుతోంది. వీటన్నింటికీ మించి సమాజాన్ని స్తబ్బతగా వుంచుతూ, జనాలని నిత్యం 
నిర్లిప్తంగా వుంచడం Mods, నిద్రపోవడమే బాగనో తెలియజేసే ప్రచారం మరింక 
జోరుగా సాగుతోంది. ఇన్ని రోజుల నుంచీ ఏదీ జరగలేదనే విషయాన్ని సాకుగా 
చూవిస్తూ ఎన్ని రోజలకయినా ఏదీ జరగదనే నిరాశాపూరిత వాతావరణాన్ని 
సృజించడంలో పాలకులు కొంత మేరకు విజయం సాధించారు. 


అయితే అసమానతలతో నిండిన ఏ'సమాజంలోనయినా ప్రభుత్వాలకి 
తాత్కాలిక ఉపశమనాలు ఉంటాయికానీ శాశ్వత పరిష్కారాలు దొరకవ్‌. ఉన్న స్థితిని 
రక్షించుకొవాలనే తాపత్రయం పాలకులని పాలితులకి లేని స్లితిని కల్పించాలనే 
భ్రమల్ని వాగ్దానం చేయిస్తుంది. ప్రజల్లో చైతన్యం రానంతవరకే నాయకుల ప్రమాణాల 
జీవితకాలం, వారి పదవుల ఆయువు కాలం చెల్లుబాటవుతుంది కానీ రాజ్యాధికారం 
- ప్రజల వశమయినప్పుడు మాత్రమే రాజకీయాల చరిత్ర ముగిసి, ప్రజాస్వామ్యపాలనకి 
మార్గం సుగమమౌతుంది. అది అనుకున్నంత సులభంగా సాద్యమయ్యేది కాదు. 
అందుకు విప్లవ పరిణామ క్రమాన్ని (Evolutionary Revolution Stream) 
విజయవంతంగా ప్రజాశ్రేణుల భావగమనంలో ఇమడ్చగలగాలి. ఫలితాలని ఆశిస్తూ 
శ్రమించేవారికంటే ప్రయత్నాలే ప్రదానమని నమ్ముతూ పనిచేసే తరాలు ముందుకు రావాలి. 

ముఖ్యంగా దళిత యువకులు, యువతులు అద్దంలో ఆదునికత గురించి 
దేవులాడుకుంటూ కుర్చోకుండా సమాజ CUPS పరిస్టితి అద్యయనం చేస్తూ లోతైన 
మార్చు దిశగా కృషి చేయడం అవశరం. దిగువ, మద్యతరగతి యువత నిద్రపోతోన్న 
దృశ్యాన్ని ఈరోజు మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రతీరోజూ పెరిగిపోతున్న నవీనపు 
చేష్టలు మనిషనేవాడు సంపాదించడం కోనమే సమాజంలో జన్మించినట్లు 
ప్రచారోద్యమాలు నిర్వహిస్తున్నాయి. నాగరికత నేడు అందరికీ అందుబాటులోకి 
వచ్చేలా వుండి కూడా కొన్ని మూకలు, కొద్ది ముఠాలు మాత్రమే దాని ఫలితాల్ని 
అనుభవించాల్సి రావడం వైజ్ఞానిక ద్రోహం. అలాగే పరిపాలన ప్రతీ మనిషి 
ఆమోదంతోనే జరపగలిగేలాగున్నా కొన్ని రకాల HHH, అవలంభిస్తూ, చైతన్యమనే 
దానిని అంటరానిదిగా చిత్రీకరిస్తూ దొంగల్ని ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యంగొ 
భావించవలసి రావడం సాంఘక నేరం. 


తనకి లోబడని జ్ఞానాన్ని రాజ్యం గౌరవించిన దాఖలాలు లేవు. ace 


=== అస్తిత్వం - SEES 1 = 


ఈనాటివరకూ పాలకులు నిర్దేశించింది, మేధావులు నిర్ణయించింది మాత్రమే 
జ్ఞానంగా చూడబడే Boris స్టితి ఇంకా మనకుంది. చరిత్రలో జ్ఞానసాధన 
స్థానాన్ని మొదట మతం తీసుకుంటే, తర్వాత రాజ్యం కూడా దాంతో కలిసింది. 
మతరాజ్యాల మనుగడ ప్రజానీకంతోను, వారి అమాయక నమ్మకాలతోను లాభసాటి 
వ్యాపారం చేయడమే. మతాధిపతులు, రాజ్యాధికారుల ఇష్టప్రకారంగానే ఏ విధమైన 
పరిపాలనైనా జరిగింది తప్ప, వాటికి ఎదురీది బతికి బట్ట కట్టిన సందర్భాలు స్వల్పం. 
ఈ దేశంలో మతం నుంచి విడిపడి కులనిర్మూలన కొరకు చేసే పోరాటం వేరుగా 
వుండదు. మతానికి మంగళం పాడకుండా, మతాతీత వ్యవస్థ దిశగా కృషి 
చేయకుండా కులం రంగు పులుముకున్న నుద్యమాల పరిమార్దం సంపూర్ణంగా 

“ The great are great only because we are on our knees. let 
us rise”  - Max Stinner 

- అంనుత్వం - 2003జకత్వుం 

“To revolt is a natural tendency of life. Even a worm turns 
against the foot that crushes it. In general, the vitality and relative 
dignity of an animal can be measured by the intensity of its instinct 
to revolt”. | - Mikhal Bakunin 

“ ఎదురు తిరగడం సహజ జీవన సూత్రం. కాలు కింద నలిగే పురుగు కూడా 
మరణించే ముందు పాదాన్ని ప్రతిఘటిస్తుంది. సాదారణంగా ఒక జంతువులోని 
తిరుగుబాటు తత్వమే దాని స్వాభావిక మయిన సహజాత స్థాయినీ, పోరాట 
పిపాసని ప్రతిబింబించే చేతనత్వాన్ని కొలవడానికి పనికొస్తుంది.” 

- ES ఐకూనిగ్‌ 

నిబద్దతగలిగిన ప్రయత్నానికి ఫలితంతోను, ప్రచారంతోను పనిలేదు. 
అడపాదడపా ఎదురయిన ఒడిదుడుకులు నిజాయితీగల కృషిని కుదించనూలేవు, 
కృంగదీయనూ చాలవు, అనుసరించడమే అస్తిత్వానికి మూలమయితే కాల 
ప్రవాహంలో కొత్త మార్గాలు పట్టుబడి వుండేవే కావు. అనుసంధానించబడడమే 
అన్తీత్వ చిహ్నమని అనుకుంటే భావ వరిణామంలో నూతన వధాలు 
పుట్టిపెరగగలిగేవి కావు. ఆరంభం నుండి అంతం వరకూ అన్వేషణకి అతీతంగా 
మసలిన దారులు లేవు. మొదల్నుంచి తుదివరకూ గమనాన్ని గ్రహించకుండా సాగిన 

గౌరవ్‌=ా 


= అబ్రిత్వం - అరాజకత్వం 
పవనాలు కానరావు. వునికిలోనున్న వ్యవస్థని మార్చాలనే తపనే మరోప్రపంచాన్ని 
వుదృవింవజేయగలదు. ఊరికే కూర్చుని ఊకదంవుడు DPE D, 
తయారుచేయాలనే ఆర్తి ఆచరణకి దూరమైన అలౌకిక తత్వారల్ని ఆరాధించగలద్దు. 
ఆరాజకత్వం స్పష్టమయిన ఆచరణాత్మక సిద్ధాంతం. అందులో 4 
విధమయిన సందేహాలకూ తావులేదు. చరిత్రంతా కాగడా పెట్టి గాలించినా ' 
అరాచకత్వం' లా భ్రపష్టుపట్టించబడి పదంలోనే జనాన్ని తప్పుదోవ పట్టించిన HA 
కనిపించదు. ప్రతీ భాషలోనూ మన దేశంలోనే కాక ఇతరత్రా కూడా అరాజకత్వం 
పొరపాటు భావనతోటే పిలవబడుతోంది. పేరెన్నికగల మార్కిస్టు మేధావులు, 
కమ్యూనిస్టు పూజారులు కూడా కావాలని అనేక సందర్భాలలో తప్పుడుగ పద 
ప్రయోగం చేస్తూ చెప్పుడు వారసత్వాన్నే తప్పని తద్దినంగా మోస్తున్నట్లు తోస్తుంది, 
ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు జీవితాంతం సైద్దాంతిక సమస్యలతోను, 
ఎత్తుగడ , వ్యూహరచనతోను కాలం గడిపేవారికి ఆచరణావాదాలంటే జంకు 
సహజం. 

,_  అరాజకత్వ అద్యయన కేంద్రం” పేరుతో అడపాదడపా క్షేత్రస్థాయి 
పర్యటనలు చేయడమూ, అవకాశమున్నంత మేరకూ, వనరులు అనుకూలించిన 
వరకూ రచనల్ని ముద్రించడం మాత్రం జరగుతోంది తప్పా ఇతర సంస్థాగత 
స్వరూపాలు, కార్యకలాపాలు దీనికి లేవు. ఆడంబర ప్రచార ఆకర్షణలు కూడా 
లేవు సరికదా AN ఆద్వర్యంలో అచ్చు వేసిన ఏ పుస్తకానికీ ఆవిష్కరణ సభలు 
సైతం జరపలేదు. నేననేక సందర్బాల్లో ప్రస్తావించినట్లు ఇప్పటిదాకా ఈ కేంద్రానికి 
మిత్రులు, శత్రువులే కాని సభ్యులు లేరు. ఒకరిద్దరు ఆశక్తి చూపినప్పటికీ వార్ని 
దూరం పెట్టక తప్పలేదు. భావ సారుష్యత సాద్యమైనపుడే వ్యక్తులు కలసి పనిచేసే 
అవకాశం వుంటుంది. 


టు సం ఫోర్ద భావసారూప్యం ఏ ఇద్దరు వ్యక్తుల నడుమ సాద్యం 
కాదు. మనిషికి మద్య అభిప్రాయ తారతమ్యం తప్పనిసరి అయితే, అందులో 
భిప్రాయాన్ని అనుసంధానించుకుందుకు 
య. - 2 BO కలసి పయనించ ప్రయత్నించడమే ఏ ఉద్యమానికయినొ 
సూత్రం. అలాకాక SBAS | హాల 
పుంగేవుల్లి ర్రహిస్తే ఎంతటి స S స్వార్థాలకి ప్రాముఖ్యతనిచ్చి, పాచి sh 
అందుకే 201౮౫ పేగతిదాయిక గమనానికయినా గ్రహపాటు తప్పదు. 
2010వ సంవత్సరం నుండి ఏకోన్ముఖంగానే (One Man Army) 
SS este = 


| తలచే ప్రమాదముంది. ముఖ్యంగా తిం 
| మొదలుపెట్టిన దగ్గర్నించి ఏ సభను నమ్మా 


2 అస్తిత్వం - అరాజకత్వం 
అనేక WHOS రచనల్ని ప్రచురించడం జరుగుతోంది. 
గత దశాబ్ద కాలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చేతనైనంత చైతన్యాన్ని 
సమాజంలో పాదుకొల్పాలనే ప్రయత్నమే ప్రదానంగా నా రచనా క్రమం సాగుతోంది. 
అక్షరాల ముఖ్యోద్దేశం కూడా అదే. ఎందుకంటే, వ్యవస్థ పై వికారవాదాల ప్రబావం 
చాలా. బలంగా వుంది. ఇక కులమత విచ్చను గురించి వ్రత్యేకంగా 
ప్రస్తావించనక్కరలేదు. వాటిని వీలయినంతవరకు పలుచపరచడమే విప్లవకారుల 
నిర్మాణాత్మక విధి. కర్తవ్యాన్ని విస్మరించిన విష్లవాశయాలన్నీ HS వూసులుగానో, 
వికృత ఆశలుగానో మిగులుతాయే తప్ప వైప్లవావిష్కరణను ప్రతిబింబించలేవు. 
వైప్లవ మార్గాన్ని నిర్దేశించుకున్న వ్యక్తిత్వాలే విధానపరమయిన నిర్లయావిష్కరణలకి 
వెనుకంజ వేయకుండా ముందుకు రాగలవు. సార్వత్రిక సారభాన్ని 
సముపార్దించుకున్న సమిష్టి తత్వాలే సామూహిక సామరస్యానికి సంయుక్తంగా 
పాటుపడగలవు. 

కులాన్ని, మతాన్ని సమర్ధిస్తూ మనసులో ఎదోమూల 'మనవాళ్ళనే' కుతిని 
పెంచుకుంటూ ఆంతరికంగానే అశుద్దమయిన అభిప్రాయాలు ఏర్పర్చుకోవడానికి 
తెలీకుం' WS అలవాటుపడుతున్న తరంలో మనమీనాడున్నాం. సంకుచితమైన 
వ్యక్తిగత Hs ross ప్రపంచాన్ని వీక్షిస్తూ మనం చూస్తున్నది, మన కంటికి 
"కనబడుతున్నదే లోకమనే బ్రమలో బతుకుతున్నాం. ఏ దారి నరైనదో 
నిశ్చయించుకోడానికి మనం ముందుకు రానంతకాలం, అడ్డమయిన అన్ని దారులూ 
మన కంటికి ఇంపుగానే కనబడతాయి అందుకే “We think too small like 
the frog at the bottom of the well . He think the sky is the only as big 
as the top of the well. If he surfaced, he would have an entirely 


different view ” అంటారు మావో. 

సామూహిక SHS OS, ప్రజా ఉద్యమాలకి స్పష్టమయిన వ్యత్యాసం వుంది. 
అది తేల్చుకోకుండా తేలుకుట్టిన దొంగల్లా దోబూచులాడడం వల్ల వుపయోగం 
లేదు. మంది ఎక్కువగానున్న ప్రతీ సందర్పంలోనూ ప్రజా వుద్యమంగా 

డిపెట్లో, సొమ్ములిచ్చో జనాన్ని తరలించడం 
లో, ఏ సమావేశాన్ని సమ్మతించాలో 
తేల్చకోలేని సందిగ్గావస్ట వుంటోంది. నోటుకో, నిబ్బుకో తమని తాము అమ్మి వేసుకునే 
' వారి అమాయకపు మనస్తత్వాన్ని ఏదో మేరకు అందిపుచ్చుకోగలగడం మన 


wma 


అద్భుతాలు సాధించిన సమాజాలన్నీ ఆకాశంలోంచి వూడిపడలేదు. ఆ 
సమాజాల్లో జీవించిన ప్రజల సమిష్టి కృషితోటే మానవ చరిత్రకి దిశానిర్దేశం చేసిన 
ఎంతటి మార్చయినా అనివార్యమైంది. ఆ ప్రజల్ని భావ సంపదతో బలిదానానికి 
కూడా సిద్ధపడే యోధులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయా కాలాల్లో జీవించిన 
కాకలుతీరిన సాంఘిక కార్యకర్తలకే దక్కుతుంది. ఒక నిర్ధిష్టమయిన నిర్మాణాత్మక 
కార్యాచరణకు కట్టుబడి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి అహోరాత్రులూ 
అలుపెరుగని అవిశ్రాంత కృషితో తమని తాము సమాజానికి అంకితం చేసుకున్న 
జీవితాల్నుంచి, ఈ తరమూ, రాబోయే ప్రతీ తరమూ గుణపాఠాలు నేర్చుకోక తప్పదు. 


ఒక దగ్గరి మిత్రుడు ఈ మద్యనే పెళ్ళి చేసుకునేందుకుగాను వినూత్నంగా 
శుభలేఖ రాయమని కోరాడు. అలాంటివి నావల్ల కాదని ఎంత చెప్పినా వినక 
రాయాల్సిందేనంటూ పట్టుపట్టాడు. సరే కానిమ్మని 'మానవ జాతి చరిత్రలో 
వివాహమనేదొక విప్లవమంటూ"' మొదలుపెట్టి, రాసిచ్చాను. చివరికంటా చదివి 
బాగుందని తేల్చి మళ్ళీ వస్తాననీ, ఏవో కొద్దిపాటి మార్పులు సూచించి చక్కాపోయాడు. 
ఈ లోపుగా ఒక ఇంటర్వ్యూ నిమిత్తమై వంగదేశం వెళ్ళొచ్చిన నాకు అప్పటికే 


అచ్చెయడానికిగాను శుభలేఖలు ఇచ్చేసినట్టు తెలిసి విషయమడిగితే అందరి 
బలవంతంతో సంప్రదాయబద్దంగానే డబ్బా వాయించక తప్పలేదని సెలవిచ్చాడు. 
ఈ ప్రస్తావన దేనికంటే, వ్యవస్థ నుంచి వేరుపడడం సులువు కాదని తెల్పడానికే. 
ఎల్లప్పుడూ ఏదో చేద్దామనుకునే వారికి చివరివరకూ చేయ్యలనుకునీ ఆఖరికేమీ 
చేయలేకపోయామని చింతించడం తప్పదు. 


ఏం చేయాలో తెలీయని సందిగ్దత ఏదో చేసే Han ప్రేరేపిస్తే ఏదోటి 
చేయాలనే తృష్ణ ఏమీ చేయలేని అస్పష్టతకి అంకురార్పణ చేస్తుంది. చాలా 
సంవత్సరాల్నుంచి సమాజంలో భాగమైన అహేతుకమయిన పిచ్చి అనుస్యూతాల్ని 
రాత్రికి రాత్రే అంతం చేయడమనేది సంభవం కాదు. మూఢత్వం పెంపొందినంత | 
బలంగా జనశ్రేణుల్లో హేతుత్వం పెంపొందదు. మనం పాటిస్తున్న పైత్యపు పనుల్ని 
తప్పకుండా తర్వాతి తరాలకు అందించడం అలవాటుగా మారిన యుగంలో 
మనమున్నాం. గుడ్డిగా అనుసరించడమే ఆధునికత అంటూ అవశరం లేని 
అజమాయిషీలకి, అధికారాలకి అంతరాత్మని తాకట్టు పెట్టడానికే పూన్ము 
కుంటున్నాం నివసించడమే కాని జీవించడమనేది తెలీనిమనం 


a a4 A a 


Iti 


=== అస్తిత్వం - i ea 
విశ్వవిఖ్యాత కళాకారుడు ard చాప్లిన్‌ వాక్యాల్ని ఇక్కడ ఉంచడం అప్రసుతం 
కాదునుకుంటున్నాను. ~ 
“The way of life can be free and be 
the way. Greed has poisoned men’s souls 
with hate; has goose - stepped us into 


have developed speed but we have shut 
that gives abundence has left us in want. 


autiful. But we have left 
-has barricaded the world 


Our selves in: machinery 


Our Knowledge has made US Cynical, our cleverness hard 
and unkind. We think too much and feel too little; More than ma- 
chinery we need humanity more than cleverness we need kindness 

_ and gentleness. Without these qualities life 


will be violent and all 
will be lost. 


- Charles Chaplin 
| _ అభ్వుదయం - అరాజకత్వం - 1 
“The tragedy of modern war is that the young man die fight- 
ing each other, instead of ther real enemies back home in the capi- ` 
tals.” - Edward Abbey 
"ఆధునిక యుద్దపు బాధాకర విషయమేంటంటే రాజదాని నగరాల్లో ఉన్న 
తమ నిజ శత్రువులని వదిలిపెట్టి యువసైనికులు ఒకళ్ళనొకరు చంపుకోవడం” 


- X85 wes 

ఈ రోజు వామపక్ష తీవ్రవాదం గురించిన చర్చ చాలా విసృతంగా 
జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ సమస్యని ఎదుర్కొటున్నాయి. 
శాంతి భద్రతల సమస్యగా దీన్ని గుర్తించడానికి ముందుకొచ్చి కోట్ల రూపాయల 
నిధులు కేటాయించి ప్రజల సొమ్ము దోచే ప్రభుత్వాలకి దీన్ని సామాజిక - ఆర్షిక 
సమస్యగా గుర్తించడం తెలీక కాదు. సాంఘికార్దంలో చేర్చడం వల్ల అనేక ప్రశ్నలకి 
|జెవాబు చెప్పవలసి వస్తుంది. ప్రభుత్వాల చాతకానితనం, సంవత్సరాల Gus 
బయటపడి అన్నిటికీ చరమగీతం పాడల్ఫొస్తుంది. అదే శాంతి - భద్రత పేరుతో 
ఎన్ని సిగ్గుమాలిన Sten చేసినా చెల్లిపోతుందనే ఈ సమస్యకి అసాంఘిక 
సమస్యంటూ రంగులద్దే ప్రయత్నం చేస్తోంది. తాను చేసే ప్రతీ తప్పుడు పనిని 
చట్టబద్దం చేసే జబ్బు ప్రభుత్వాలకి ఈనాటిది కాదు. ame 
= == 


= అస్తిత్వం - అరాజకత్వం 

మార్కిస్టు తత్వశాస్త్ర ఫలితంగా వివిధ దృక్కోణాల్ని, నూతన విధాన్మా 
దార్శనిక దృష్టితో చూడడం జరుగుతోంది. మార్స్కిజానికి ముందూ, తర్వాత క్రూర్తా 
అనేక కొత్త దృక్పదాలు తలెత్తినా మరే సిద్దాంతం చూపించని విధంగా BPO aig 
తత్వశాస్త్రం మొదలుకుని పెక్కువాదాల్ని ప్రభావితం చేసింది. మనిషి కోసం Sdo 
ప్రతీ వ్యక్తీ మార్చిజాన్ని తాకకుండా ముందుకెళ్ళలేని పరిస్థితి మార్చిజం కల్పించింది 
అందుకేనేమో, మార్కిజం మేదావుల పాలిటి మత్తుమందు ( Marxism is the opium 
of intellectuals) అంటాడొక వేత్త. ఏది ఏమైనా SHE వున్నంత కాలం 
మార్క్సిజానికి, రాజ్యం వున్నంతకాలం అనార్మిజానికి చావులేదు. 


మార్క్సిజాన్ని దోపిడికి పరిమితం చేయడానికి కారణముంది. Dos 
వ్యక్తులచేత ప్రతిపాదించబడిన విషయాలైనా వారి జీవితకాలంలోనే పొరపాటుగ 
అర్ధం చేసుకోబడినాయి. అందుకే “ Any man who afflicts the human rac 
with ideas must be prepared to see them misunderstood” అంటాడ 
హెన్రీలూయిస్‌ DASH. మార్చిజం కూడా అందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగ 
మనదేశంలో మార్కిజం మహాభారతంలాగానూ, రాయిజం రామాయణంగాను 
చెల్లుబాటవుతున్నాయి. సొంత ముద్రలు గుద్దుకున్న ప్రబుద్దులంతా తోచిన రీతిళీ 
సిద్దాంత సర్కస్‌ చేస్తున్నారు. రాయ్‌ని రావణుడి సైన్యంలా రాడికల్‌ హ్యామనిస్టుల 
పూజిస్తుంటే, మార్క్‌ని మైరావణుడిగా మార్చిస్టులు ఆరాదిస్తున్నారు. 

మానవవాదం పేరుతో మాయావాదాన్ని వల్లించిన రాడికల్‌ హ్యూమనిజ! 
నవ్యమానవవాదమంటూనే నయవంచక తర్క సూత్రాల్ని ప్రతిపాదించింది.వ్య! 
శ్రేయస్సే లక్ష్యంగా. జనించిన వాదాలన్ని సమాజ కళ్యాణం కోనమే చెప్పిన 
రాయిజమంత రాలుగాయి డప్పును అవి కొట్టుకోలేదు. మొత్తం రాయిజమంక 
చూసినా అందులో పదాల డాంబికమంతలా నిజాల విశ్లేషణ లేదు. రాయ్‌ ఒలకబోసి! 
రసికత్వం తత్వశాస్తరీత్యా కొత్తదేం కాదు. అసలు మానవ వాదమనే ముద్రను రాజీ 
ఆశ్రయించాలని అనుకోవడానికి చాలా చరిత్ర వుంది. కమ్యూనిస్టు కుట్ర కేసు 
అరెస్టయి బయటకొచ్చిన రాయ్‌ కాంగ్రెస్‌లో ఇమడలేక రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 
స్థాపించాడు. 

అయితే అవ్పటికే భారతదేశంలో ఇతర రాజకీయ" పార్టీ 
పుంజుకుంటున్నాయి. ఏ పార్టికా పార్టీ సొంత విదానాల్ని వైవిద్యంగా ప్రజల్లో 
తీసుకెళ్ళాలనే చూస్తోంది. అప్పటికే అపూర్వమైన రాజకీయ నేపథ్యం కలిగిన 
తన అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకుని స్వదేశంలో బలమయిన HBA, 


MH sla 


| 
/ 
€ 


చాతస్తిత్వం - అరాజకత్వం 
నిర్మాణానికి నడుంకట్టాలని తలచి సాంత గడ 


ల్ల ery) నక్కజిత్తులకి విసయం 
పొందాడు. కరడగట్టిన కమ్యూనిస్టు Sows, DOGO, కూడా ఒంటిగా వోర్చుకుని 


p 


m 


కుటిల వన్నాగాలు మాత్రమే రాజకీయంగా, వ్రజాస్వామ్యంగా 
అమలవుతోన్న కాలమది. అటువంటి ఒరవడికి శ్రీకారం చుటిన 
'మహానాయకులందరి ఎత్తుల ముందు రాయ్‌ విజ్ఞత మౌనం వహించక తప్పలేదు. 
కళ్ళముందే దేశాన్ని దోచుకుతింటున్నా ఏమీ చేయలేని నిస్సహయ HB రాయ్‌ది. 
ఒక రకంగా అన్ని దారులూ మూసుకుపోయిన ఏకాకి పరిస్థితి అది. ఎవరో కొద్ది 
మంది మినహా రాయ్‌ని నమ్మినవారు లేరు. కొత్తవారి మాటలా వుంచి వున్నవాళు 
ల కూడా జారిపోయే పరిస్థితి. అప్పటిదాకా ఎలాగోలా కష్టపడి కాపాడుకుంటూ 
వచ్చిన ఆ కాస్త DHS ఢాంబికం ఆవిరయ్యే సమయంలో తన వారసత్వాన్ని 
నిలుపుకోవడానికే రాడికల్‌ హ్యూమనిజమనే రోగాన్ని ప్రతిపాదించాడు. తర్మాన్ని 
ఒంటబట్టించుకున్న రాయ్‌ సిగ్గుబిళ్ళ సిద్దాంతానికి సత్యమంటూ సింగారం 
రంగులద్దాడు. 


అప్పటికే అరిగిపోయిన వాదాన్ని నెత్తికెత్తుకుని రెండు ప్రయోజనాలు 
సాధించాడు. మార్క్సిన్స పోకడలకి అంత స్థాయిలో వ్రత్యామ్నాయం 
చూపించాలనుకునీ చావు తప్పి కన్నులొట్టపోయిన గతాన్ని గుణపాఠం చేసుకుని 
అహాన్ని తృప్తిపరిచే యత్నం ఒకటయితే, ఇక సత్యం, స్వేచ్చ, మనిషి మొదలైన 
పదాలపై మానవాతీత స్థాయిలో మంకుపట్టు పట్టడం. ఒక్కదెబ్బకి రెండు 
పిట్టలన్నమాట. సత్యమో సత్యమంటూ సందడి చేసిన సిద్దాంతాలన్నీ జెండా 
ఎత్తేయడం కోసమే జన్మిస్తుంటాయి. వాటి వైఫల్యానికి వల్లించడమే చిహ్నమయితే, 
సాగదీయడంతోనే వాటికి POSS చేకూరుతుంది. రాయిజం కూడా అలాటి 
రధోత్సవ వేడుకకి ప్రతీకే. కమ్యూనిజం ఎలా అప్రజాస్వామికమో చెబుతూ బెట్రాండ్‌ 
రస్సెల్‌ వాక్కుల్ని పరిశీలించడం ప్రస్తుతించదగ్గది. “ Communism is not demo- 
cratic. what it calls the dictatorship of the proletariat is in fact the dicta- 
torship of a small minority, who become an oligarchic governing class. 
All history shows that government is always conducted in the inter- 


ests of the governing class, except in so far it is influenced 
గౌరవ్‌ == 


Sh M 2 
by fear of losing its power. this is the teaching, not only of history, but of 
Marx. The governing class in a communist state has even more Power 
than the capitalist class in a democratic state. so long as it retains the 
loyality of the armed forces, it can use its power to obtain for itself ad- 
vantage quite of harmful as these of capitalists. To suppose that it will 
always acts for the general good it were foolish idealism, and is con- 
trary to Marxian political psychology, Communism restricts liberty, par- 
ticularly. intellectual liberty, more than any other system execpt facism. 
The complete unification of both economic and political power pro- 
duces a terrifying engine of oppression, in which there are no loop- 
holes for exceptions. Under such a system progress would soon be- 
come impossible, since it is the nature of bureau crates to object to all 
changes execpt increase in their own power. All serious innovation is 
only rendered possible by some accident enabling unpopular persons 
to survive. kepler lived by astrology, Darwin by inherited wealthy, Marx 
“by engels ‘exploitation’ of the proletariat of Manchester. Such 
oppurtunities of surviving inspite of unpopularity would be impossible 
under communism” ముందే చెప్పినట్లు మార్చిజమెహ మోహమయితే, 
రాయిజమొక రోగం. ఆచరణాత్మకంగా అలవికాని మాటలు వల్లించిన ప్రతీ 
సొట్టవాదమూ, అష్టవంకరులు తిరిగి ఆఖరికి అతుకులబొంతగా చతికిలబడడానికీ 
వాటి విషయంలో వ్యవహరించిన వ్యక్తుల తీరు కూడా ఒక ముఖ్యకారణం. కాగితాలు 
నింవడానికీ, కార్యశీలత చూపడానికి వ్యత్యాసముంది. కొద్దోగొప్పో ప్రజలతో 
సంబందం లేకుండా ఉరకనే ఊసుపోక కబుర్లు కెలకడం కొత్తకోకకోసం సరదాగా | 
సమర్హాడం లాంటిది. విభిన్నత అధికంగా చూపాలనే' వింత మనస్తత్వం విపరీత 
బుద్దికి దారితీస్తుంది. వినాశకాలే విపరీత బుద్దన్మారుగా పెద్దలు. మాననీక 
సమతుల్యత లోపించిన వైకల్యాల్ని మహామేధస్సుగా పరగణించే దేశం మనది. 
అరువుని పక్కకు నెట్టి అసలు చిత్తాన్ని ఆశ్రయించడమే అందుకు విరుగుడు. 
“ Society has good reason to fear the radical. Every shaking ad- 
vance of mankind toward equality and justice has come from the 
radical. He hits, he hurts, he is dangerous...” - Saul Alinsky 


E pG ~ 
So 


ft A on fn ~ 


of 


=స్తిక్వం - OOPS O 29 = 


esah DODO - అరాజకత్వం - 2 


“The most common way people give up their power is by thinking 


they don’t have any” -Alice Walker 
“ సర్వ సాధారణంగా ప్రజలు తమ శక్తిని నిర్వీర్యం చేసే మార్గమేమిటంటే, 
తమని తాము అశక్తులుగా భావించడమే” - -Jop వాకర్‌. 


“ ప్రపంచం ఒక యుద్దభూమి. ఈ రణరంగంలో అవకాశాన్ని గుర్తెరిగి 
సదుపయోగం చేసుకునే వీరసేనాపతినే విజయం వరిస్తుంది. సరియైన అవకాశాల్లో 
అతడు ఎంత ఉత్సాహంగా ముందుకు సాగితే, అంతగా ఆవదలు వెనక్కి 
వెళ్ళిపోతాయి. అటువంటి వీరపురుషుడు దేశ నిర్మాతగా వెలుగొందుతాడు. చరిత్ర 
అతని పేరు ప్రతిష్టలపై యశస్సుమాల్ని వర్షిస్తుంది. ఈ యుద్దభూమిలో ఒక్కొక్కప్పుడు 
సందర్భాన్ని గమనించే వీరసైనికులయితే వస్తారుకానీ వాళ్ళకు ఆపత్సమయాల్లో 
వెనక్కు తగ్గడం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు. ఆ వీర పురుషులు యుద్దనీతికి 
విజయాన్ని బలిచేస్తారు. తమ సైన్యం అంతా నాశనమయినా ఇష్టమే కాని, ఒక్కసారి 
అడుగుపెట్టిన చోట నుంచి ఒక్క అంగుళమైనా సరే వెనుకకు రానేరారు. అటువంటి 

విశ్వక్షేత్రంలో విజయం సాధించడం కల్ల. కానైతే వాళ్ళ ఓటమి గెలుపుకంటే 
కూడా గౌరవం చేకూర్చేదిగా ఉంటుందంటాడు” ప్రేమ్‌చంద్‌. 

మంచని మనం తలచాలని వ్యవస్థ ఆశించే అభ్యుదయానికి సమాజంలో 
కరువులేదు. * అభ్యుదయం అంటే ab’ అని స్పష్టంగా చేప్పలేని పరిస్థితి అభ్యుదయం 
అన్న పదాన్ని వదో ఒరగబెట్టే ధోరణిలో ముందు నిలబెట్టింది. ఏనాటినుంచో మనకి 
తనకుమాలిన అభ్యుద యవాదులు తామరతుంవరగా తయారయినారు. 
వాదాలతోను, వాస్తవాలతోను పనిలేకుండా సిద్దాంతపు కోవ ఏదైనా అభ్యుదయం 
తోవతొక్కడం వరిపాటయిపోయింది. అందుకే మనకి అనలు విధానాలు, 
ఆచరణాత్మక ప్రయత్నాల కంటే కూడా అభ్యుదయ చర్చలు, ప్రగతికర రచ్చలే అధికం. 
కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఆపే ప్రయత్నం చేయలేని అసహాయత్వానికి, 
వీరికితనానికి అభ్యుదయని పేరుపెట్టుకు సంబరవడే ఆనందం ఆచారంగా 
అమలవుతున్న వ్యవస్థమనది. నిజంగా వ్యవస్థ గురించి తపించే వ్యక్తులు ఏనాటికైనా 
తమ వెనకనుండేది వెన్నెముక మాత్రమే అని గ్రహించి రంగంలోకి దిగితే మంచిది. 

సమాజ సేవనేది ప్రహసనంగా మారి చాలాకాలమైంది. ఇదే విషయమై 
“స్వచ్చంధ సేవా పూనకం” పేరుతో ఒక కరపత్రాన్ని, ఈ స్వచ్చంద సేవా సంస్థల 
=M AI 


== అస్తిత్వం - అరాజకత్వం 


అహా! 


— 


“సాంఘిక తత్వం -వైఫ్లవ మార్గ్షం"అనే పొత్తాన్సి 
aes ke pn ace మరింత సమాచారం కావాల్సినవార్త 
వాట్ని కూడా చదవడం ఉపయుక్షమని నా భావం. a మొలకెత్తిన Haz 
ఆచారం చేసుకుని HS కోన్మిస్కాకోలాటంగాడూ సాంఘిక సవాతత్వమంటూ వంకర 
తత్వాలకి వంతపాడడం రివాజయిపోయింది. అసలు సమాజమంటే ఎమిటో, దాని 
స్వభావమేమిటో, గమన విదానమెట్టిదో కూడా తెలీని గొట్టం bi cele స్వచ్చంద 
పైత్యాల్ని ప్రదర్శించుకోడానికి సొంత సంస్థల్ని కూడా స్థాపించిన సందర్భాలు 

Qa. - 
బృందావనాలు, గంధర్వగానాలు, పుష్పక విమానాలు... మొదలైన వాల్నీ 
బుర్రలో ఎక్కించుకుని తలచెడిన ఆద్యాత్మిక ఆవేశపరులు భక్తి పేరుతో ranar 
గుర్తించి ఏదోమేరకు పాటుపడ 
మరింత మూఢులుగానో, అ 


రాజ్యపు దూర్త ప్రయత్తాల్లో 
మానవసేవ మాధవసేవనే దృక్పదం ముందుంటుంది. జాతీయ ప్రజా ఐక్య ఉద్యమ 


పనిచేసే సందరా అవలంజంచగలను కానీ సమూల 


కారణాలు నాకున్నాయని రాసాను. 
చెప్పుకోదగ్గ వుద్యమ నేపద్యంగల 
మమేకమవడమే లక్ష్యంగా పనిచేయడ 
వారనుసరిస్తున్న బానిస విధానాల్ని సమ 
అంతిమంగా ప్రజాహితానికే ప్రాము 


' ప్రపంచంలోని జనమందరూ 4 
సమస్యల ఉనికికి సంద్ర on 


పంలో ఎదుర్కొంటున్న అనేక 
ర్వానుసారం ప్రాదేశిక్రత్ర కలపడం వల్ల సార్వజనీనత . 
రం కంపరం వ సారిక 


= అస్తిత్వేం - అరాణకత్వం 
దెబ్బతింటుంది. అలాటి క్లిష్ట సమయాలలోనే సామాజక కార్యకర్తల విధి నిర్వహణ 
అత్యంత ప్రాదాన్యత సంతరించుకుటుంది. ఎందుకంటే, ఏ ఉద్యమాన్నైనా 
కుదిరినంత కుదించడానికే రాజ్యం చూస్తుంది. ప్రజా శ్రేణుల్లో భావవిస్తరణకి 
భయపడి చైతన్యపూరిత ఆలోచనల ప్రాబల్యం ప్రబలకుండా చేయవలసిన సర్వ 
ప్రయత్నాలూ చేస్తుంది. అందుకు విరుద్దంగా ప్రతీ సాంఘిక కార్యకర్తా కూడా 
జరుగుతోన్న కార్యక్రమాల ఉద్దేశాలనీ, లక్ష్యాలనీ విశ్లేషనాత్మకంగా జనాల్లోకి తీసుకెళ్ళే 
ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. ఉద్యమాలతో తోడులేకుండా ఈ చైతన్యోద్యమం 
నిరంతరం జరగాలి. కనీస నిర్ధిష్టస్థితికి వ్యవస్థ చేరుకునేవరకూ ఎన్నిరకాల 
నియంత్రణలనూ, అన్ని రకాల నియంతృత్వాలను ఎదుర్కొనేదిగదా ఒక నిజమయిన 
కృషి జరగాలి. | l 
విజయమనేది గమనంలో భాగమేకాని పరమావధి కాదని గుర్తించడం 
మన ప్రాధమిక కర్తవ్యం. ఆచరణని నమ్ముకున్న వ్యక్తిత్వాలకి ఫలితాలతో సంబంధం 
లేదు. మన విచక్షణ అనుకూలించినమేరకు అన్నివిధాలయిన ప్రజా కదలికలకు 
సశాన్తీయమైనటువంటి. సాంఫిక రక్షణ కల్పించడమే మన కార్యక్రమాల 
ముఖ్యోద్దేశం. అందులో భాగంగానే ప్రస్తుతం జబ్బలు చరుస్తున్న ఊకదంపుడు ఉ 
ద్యమాలకి భిన్నమయిన వ్రగతిశీల భాగస్వామ్య భావవివ్లవ వేదికని 
నిర్మించుకోవలనిన అవశరం ఎంతైనా వుంది. సాంఫిక జీవన క్రమంలో 
మార్పుకోసం తపించే ప్రతీ వ్యక్తీ ప్రతీ సంస్థా మౌలికమైన భావచైతన్యం గురించి 
É టి సరళీకృత ఆర్ధిక 
సైద్దాంతిక వైధానిక పద్దతుల్ని సరళీకృతం చేయడమే ఈ నాటి సరళీకృత ఆర్ధి 
విదానాలు, ప్రపంచీకరణని ఎదిరించేందుకు సరిపోయే సాధనాలు. 
తమ వరిపాలనకు అనుగుణమయిన మనన్తత్వాన్ని jak 
పెంపొందించడం ప్రభుత్వాల BOSE ప్రాధమిక సూత్రం. తమ పరిపాలనను bgo 
జవసత్వాల్ని అణిచేయడం ప్రభుత్వాల రెండో సూత్రం. తమ మ. nie 
ఉద్యమాల అస్తిత్వాన్ని అంతమొందించ చూడడం ప్రభుత్వాల బోడ లం! 
artes లోచించడం తన అస్తిత్వానికి 
అందుకే, పరిపాలన పరిధిని దాటి ఎవరయినా ఆల్‌ చింబఆం - y 
అవమానకరమనీ, తన ఉనికికి ప్రమాదకరమని ప్రభు 


తప్పా 
తనకు విరుద్దంగా ప్రతిపాదించిన నిజాలు ప్రజలవరకూ వెళ్ళకుండా, తనని Sar 


ప్ర నికిగాను వారికి అ : 
ప్రజలు Hoda, గ్రహించకుండా చేయడా sass వసే ఏర్పాటు 


అదనపు చైతన్యాన్ని అందజేసి, జీవితాంతం 
చేస్తోంది. 
Tbh 


SSF 


== అస్తిత్వం - అరాజకత్వం > 5 
తనని కాదనే తత్వమంతా చెడ్డదేననే స్వభావం ప్రభుత్వానిది. పరిపాలనా Soks 
అభివృద్ది ఆపేక్షగా భవిస్తోన్న అజ్ఞానం దానిది. భం నిజజీవిత క , 
ఎదురుకునే జన సమూహాలకి అప్పుడప్పుడు అద్ద సత్యాత్ని వినిపించడమూ, 
అభ్యుదయ పలుకుల్ని వల్లించడమే ప్రదానంగా అనిర్దిష్టమయిన జీవన విదానాల్ని 
ప్రోత్సటొస్తోంది. యదార్డ జీవన దృశ్యాలకి తరాల సృజనాత్తక్ర 
అభిప్రాయాల్ని సృజించుకోవడమే వివేకానికి పరాకాష్టగా ఎంచబడుతోంది. మన 
అవ్యక్తమయిన పరాధీనతని రక్షించుకోవడం కోసం నిద్రిస్తోన్న వ్యవస్థ పై నిందలు 
వేయడానికి అలవాటుపడిన మనం, నిర్లిప్తంగా వుండడానికి గాను కొత్త సంజాయిషీ 
కారణాల్ని సృష్టించడానికి చూపే ఆసక్తిలో సగమైనా సమాజ వాస్తవికతని లోతుగా 
పరిశీలించడంలో చూపవుంటే వ్యక్తిగతంగానయినా మనం ఏర్పర్చుకోబోయే 
అభిప్రాయాలకి ఒక నిర్దష్టకత చేకూరుండేది. 

వీలైనంత అందంగా, ఆనందంగా గడిపేయడమే మనిషి జీవితానికి 
ముఖ్యమనే ఒక మార్మికమైన విధానాన్ని ప్రేరేపిస్తూ, సుఖాన్ని అన్వేషించడమే 
. సామాజిక విధిగా మరో కోణంలో ఎంచబడుతోంది. ప్రస్తుత వ్యవస్థలో మన వ్యక్తిగత 
అస్తిత్వాన్ని నిలుపుకోడానకి వాదాలనాశ్రయించే వారు కూడా లీకపోలేదు. దారి 
తప్పిన మేధ మానవ గమనానికి నష్టం చేస్తుంది. ఒక వ్యక్తిగత ప్రయోజనాన్ని దృష్టిలో 
పెట్టుకుని పుట్టుకొచ్చిన కొత్తవాదాలు ఏం ప్రతిపాదించినా పెద్దగా ఆశ్చర్య 
లేదు. పిచ్చిని సిద్దాంతంగా చెప్పాలనుకుంటే, పిచ్చనేది మానవ జాతి చరిత్రలో 
అతి పురాతన సిద్దాంతమనీ, పైత్యమనేది ప్రగతిదాయక ఆలోచనా విదానానికి 
ఆలంబననీ, తిక్కే వ్యవస్థని నిర్దేశించే తత్వశాస్త్రమనీ చెప్పి అందుకెన్ని చారిత్రక 
విషయాలనైనా పరిచయం చెయ్యొచ్చు. 

ప్రపంచంలో అత్యధిక అభివృద్ది చెందిన రాజ్యాలన్నీ విచ్చితోనే వృద్ది 
చెందాయనీ, అసలు లోకంలో ఎక్కువ మరిది అరికరీసంగా పి చ్చి వారేననీ, మనిషి 


ఒర విచ్చల నుంచి మరోపిచ్చలోకి ప్రయాణించడమే జీవితమనీ, మొత్తంగా పీ 

భన్నీ ల పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చగానే కనబడిస్ల 
Q ఒంటినిండా x, 0 

తమ పైత్యానుసారం Sans పట్టించుకున్న అల్పులకి కూడా 


An గ ని 
గుర్తించడానికి మనకి 28 తోన్నుంది. ఏది ఏమయినా, OFC 


“The Most 
Who is able to think thin 


QS Out for hi ; the 


న్‌ా. 
=== 08 50- అరాజకత్వం 
revailing superstitions and taboos. Almost inevitably he comes to 
the conclusion that the government he lives under is dishonest 
insane and intolerable, and so, if he is romantic, he tries to change 


it. And even if he is apt to spread discontent among those who 
= H.L. Mencken 


అ3-తఈయతత్వం - అరాజకత్వం౦ం 
“4 good world needs knowledge, kindliness and courage... it needs 
a fearless outlook and a free intelligence. It needs hope for the 
future, not looking back all the time towards a past that it dead, 


which we trust will be for surpassed by the future that our intelli- 
gence can create.” - Betrand Rusell, God and Religion 
“ఒక ఉత్తమమయిన ప్రపంచానికి జ్ఞానము, జ్వలనము, దైర్యము 
అవశరం... అందుకు నిర్ణయమయిన దృక్పధమూ, స్వతంత్ర మేధస్సూ కావాలి... 
భవిష్యత్తును గురించిన అచంచలమయిన విశ్వాసంతో, మరణంచిన గతాన్ని 
మాటిమాటికీ వెనక్కి తిరిగి చూడకుండా, మన నమ్మకాల్ని సైతం ముందుకు 
నడిపిస్తూ, రాబోయే రోజుల్ని తన అద్వితీయమయిన విజ్ఞానంతో ఆశాజనకంగా 
మలిచేదిగా ఉండాలి”. - బెట్రాండ్‌ RI, దేవుడూ-మతము 
వవన కోనం ఏదో వెలగబెడుతున్నామనే విషయాన్ని ప్రచారం 
చేసుకుంటూ తంతరికంగా గుర్తింపును ఆశించేవారూ, సంఘం గురించి సర్వం - 
త్యాగం చేసామని అనుకుంటూ అంతల్లీన అధికార కాంక్షని అనుభవించేవారూ, 
నిజానికి సామాజిక దొంగలు. మనమేదో అందరికీ అతీతమైనది చేస్తున్నామనీ, 
సర్వ మానవాళిని ఉద్దరించడం తమ భుజాల పైనే వుందని భావించేవారు కూడా 
ఇదే తరహా ఇరుకు మనన్తత్వాలకి ప్రతిబింబాలు. ఎందుకంటే, మనం 
మహాద్భుతమైనదేదీ సృష్టించడం లేదు. మన ముందూ ఇలాటి ప్రయత్నాలు 


జరిగాయి. మన తర్వాతా జరుగుతాయి. చెప్పాలంటే, మన కంటే మంచి యత్నాలు 


జరిగాయనీ, మరింత మహోన్నత ప్రయత్నాలు జరిగాలని ఆశించాల్సి వస్తుంది. 
త్యాగాన్ని పట్టించుకోలేదనుకోవడం 


అలా కాకుండా ప్రపంచం మన కృషిని, శ్రమని, 
భూగోళం మన చూట్టూ పరిభ్రమించాలని తలచడం వంటిది. 


“ఒక విప్లవకారుడు వసతులు లేనప్పుడు బాధనుకానీ లేదా వసతులు 


పొందినపుడు వాటిపట్ల ఆకర్న్షణని కానీ పెంచుకోడంటారు ”. భారతదేశ 
HS 222 


yw 


are. 


అన 
మూిసుపార్లీ అయిన ఎస్‌.యు.సి.ఐ. నిర్మాణకర్తయిన శిబ్బాస్‌ఘ్ట్నో 
woes 555,08 ప్రతిఫలంగా ఏదో ఒకటి పొందాలనే కోరిక 
అంతర్గతంగా వుంటుంద” ని అంటూ, ఈ దేశ బూటకపు కమ్యూనిస్టు నాయకుల 
గూర్చి చెబుతూ, “ఈ నాయకులు దేశంలోని విద్యార్హులందర్సి విప్లవం కోసం అంకితం 
కవు'ని పిలుపిస్తుంటారు. వారికి పోరాడండి, BES వెళ్ళండి. లాలీ, బుల్లెట్‌లన్న 
ఎదుర్కొండి; స్వంత జీవితాలను BY చేయకండని చెబుతుంటారు. కానీ తమ Box 
పిల్లలకు మంచి విద్యార్లులుగా ఉండండి; మొదట మీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళండి 
జీవితానికి భద్రత నెలకొల్పుకోండి అప్పుడు ఏం చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చని 
చెబుతారు. “అంటారు. 
ఆయనన్నట్లుగానే మనకున్న అనేకమంది ధనిక విప్లవకారులు వ్యక్తిగతంగా 
వీలైనంత సుఖవంతమైన విలాస జీవితం గడుపుతూ అడపాదడపా విప్లవ థాంబికాలు 
పలుకుతుంటారు. మన దేశంలో చాలా మంది విప్లవ నాయకులది ఇదే తరహా. తమ 
కుటుంబము, తమ పిల్లలు, ఇతర మిత్ర బృందాలమద్యనున్నప్పుడు కనీసంగానయినా 
సామాజిక స్పహలేని ఈ అక్కుపక్షులు, ప్రజల మద్యకు పోయేటప్పుడు మాత్రం 
అసలుతామెప్పుడూ వ్యక్తిగత జీవితం గురించికానీ, కుటుంబస్థితి కోసం కాగి 
వట్టించుకోనట్లు నటిన్నుంటారు. ఈ దేశంలో నిజమైన ఆచరణాత్మక 
అరాజకవాదులెవరంటే అట్టడగుస్తాయి ప్రజలే. ఎందుకంటే సొంత ఆస్తనే పదం వారికీ 
సరిపడదు. ఉన్నంతలో బ్రతకడం తప్ప మరొకరి కోసం నటించడం వారికి రాదు. 
అయితే ప్రపంచీకరణ ప్రభావం ఇప్పడిప్పుడే వారి పై కూడా పడుతోంది. 
వాస్తవంలో మనకి అందని విలాసవంతమయిన సౌకర్యాల్ని ఆసాంతం 
అనుక లం తాగ మనం అలవాటు పడ్డామని ప్రపంచానికి చూవించడాన్నే 
ee is ne cag ae అని, ఈ రోజు అన్ని విషయాల్లోనూ ad on 
nies Shae 20. ఆహారం అందరికీ అందుబాటులోకి రాలేదనీ, ళో 
ò వుతొందని గ్రహించకుండా ఉదయం లేచిందగ్గర్నించి 6 | 


అందుబాటులోకి రాలేదనే జ. బాగ్యధ రాజ్యం కల్పిస్తుంది. a A 
స్కూళ్లు, కాలేజీలు, ఆసుపతు? Q అసత్యంలా కళ్ళుచెదిరే ఖరీదైన So గ్లో 


ల్ని ఎలప డుతు౯ 

పేదరికమ HA ఎల్లప్పుడు మన కృళ్ళముందే నిలబె 
తలపైకెత్తి ae ices fi రపాటున ఎక్కడ ఉబ్లోంిస్తుందోననే sig" 
— -0 కా నికి 3 A = ది £ 
DOH పెద్దంతస్తుల మేడల్ని చూపిస్తు" 


= _ p 


కోట్ల రూపాయలు ore అత్యాధ్ధునికమయిన తారు xy Doane 
వడల్పొటి రహదారులపై రాత్రి పగలనే తేడా లేకుండా పరిగెడుతుండే స్ట బడిన 
మూటలు మోసుకుంటూ వచ్చి బుట్టలో సరుకులమ్మే వర్తకుల sities వాహనాలు, 
సుందరంగా అలంకరించిన అద్దాల్లో అశుద్దాన్ని కూడా ఆకర శయం pee 
సూపర్‌ మార్కెట్లు, కాలిగోటి నుంచి కంటిపాప వరకూ పాపం మనం శరీర 
గురించే ఆలోచిస్తూ ఒక్కొక్క అవయవానికిగాను వందల ప్రకృతి రసాయన లేపనాల్సి 
సృష్టించే సంస్థలూ, మంచినీటి వాడకం మొదలుకుని మరుగుదొడ్డిని తోడుకునే వరకూ 

సాగుతున్న వ్యాపారాలు, మన మెన్నడూ తినీ తాగి ఎరుగని వింత విచిత్రమయిన 
రంగుల్లో రుచుల్లో ఆహార పానీయాలు, సరుకులు ,రోజుకో రూపం ధరిస్తున్న సెల్‌ 
ఫోన్లూ, అంతకంతకీ చిన్నవవుతున్న కంప్యూటర్లూ, వీటన్నింటినీ కళ్ళారా చూస్తూ 
జరిగేది అబివృద్ది కాదని ఎవరైనా అనగలరంటారా? 

eden అజివృద్దికి అర్థం తెలీని నాబోటి బచ్చాగాళ్ళనీ, ప్రతీదాన్నీ 

అనవశరంగా విమర్శించే విప్లవకారుల్సి, ఉద్యమకారుల్నీ మినహాయిస్తే జరుగుతున్నది 
అబివృద్ది మహాయజ్ఞ; మనీ, అందులో పాలుపంచుకోవడం ప్రజలందరి బాద్యతనీ 
సాక్షాత్తూ దైవసమానులయిన పాలకులు చెబుతోన్న మాటల్ని విస్మరించి ఇది అబివృద్ది 
కాదనే మూర్చులు ఎవరుంటారు. ఇంత చెబుతోన్నా ఢంకా బజాయించి జరుగుతున్నది 
ప్రభుత్వాల, పారిశ్రామికవేత్తల వృద్దే కానీ ప్రజాఅబివృద్ది కాదన్నవార్ని ప్రాణాల 
ఉంచడమూ, ప్రాణాలోనేవున్నా వ వసలో స్వేచ్చగా బతకడమూ మన నాయకులకు 
P న్‌ లర కాబివృద్ది 
సుతరమూ నచ్చదు. ఆర్ధిక సరళీకరణ విదానాల వల్ల = క ae 
సాద్యమయిందేకాని సామాజిక అబివృద్ది కాదు. అబివృద్దిని అంకళ కా బ 


బతుకుల్లో చూడగలగాలి. j | 
ఆలస్యంగా పరిచయమయిన మానవ హక్కుల, POEP ie ce 
కదిలించిన వ్యక్తిత్వాలతో ఏకకాలంలో జీవించినా aie A a అరే 

ఎంత స్పూర్తినీ కోల్పోయానో అర్థమౌతోంది. తరం THEO స 
చెప్పగరిగే శంకరన్‌, కన్నాబిరన్‌, జయశంకర్‌ లాగానే తర్వా Ay 
జాగృతం చేసిన నరేంద్రనాథ్‌, బాలగోపాల్‌, OT సరో eon 
' అస్తమించిన కాలంలో సమాజంలో మార్పునాహ్వానిస్తూ అమ వ్యక్తిత్వాలు 
'కలం నాది. మనిషి కోసం అనుక్షణం ఆలోచించే వారి as er 
గ్రహించే ప్రయత్ని కనీస röð. మన 


ఈ తరం యువ pés 


'స్వచ్చందంగా ముందుకు నడవడం ఈ తరం యువక 


36 


===అస్తిత్వం - అరాబికత్వేం 
చేయగలిగిన అసాదారణ వ్యక్తుల 


ముందు తరాల ఆలోచనల్ని ప్రభావితం 
ఆలోచనల్ని పట్టించుకోని జ్ఞానం శూన్యం. _ 
మనం జీవించే దైనందిన జీవితాల నుంచి సాద్యమైనంత దూరం జరగడమే 

వ్యక్తిగత గౌరవంగా చూడబడే నమాజం అనుక అం HH], Daren 
చూడకండంటూ ప్రబోధ చేస్తుంటుంది. రోజూవారీ ఒత్తిడికి విరామ ప్రమాణంగా 
ఏదోరకమయిన మత్తు వ్యసనాన్ని ఆశ్రయించక తప్పని DƏ దాపురిస్తుంది. లాభసాటి 
వ్యాపార సంబందాలే మానవ జీవితాలలో ప్రదానపాత్ర పోషిస్తాయి. అన్ని ఆత్మీయ 
అనుబందాల్లోనూ అంతర్లీనంగా e985 తొంగి చూస్తూ, కుటుంబాల్లో కుళ 
కుతంత్రాలకీ, స్నేహ సంబంధాలలో వింత వికారాలకి తోవ చూపుతాయి. మన 
స్నేహం అవతలివారికి అవశరమైనంతగా మనకవశరం ' లేదనే ఒక అహంకార 
వైఖరి అబివృద్దయ్యి, మనకవశరమైన సందర్భాలలో మాత్రమే అవతలివారి స్నేహాన్ని 
ఆశ్రయించడం అలవాటవుతుంది. జీవితంలో అహంకారాన్ని పెంచుకున్నంతలా, 
దాన్నే ఆత్మగౌరవం అని అనుకున్నంతలా మనుషులపట్ల ఆత్మియతని_ మనం 
పెంచుకోలేదేమోననిపిస్తోంది. 

తాము అత్యంత అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన యుగానికి ప్రతినిధులం 
కావున తమ అస్తిత్వానికి సరితూగే సౌకర్యాల్ని కల్పించడం వెనకబడిన సమాజ 
లోవమనే దృష్టితో ఈ దేశపు వల్లెటూర్లని కార్పొరేట్‌ కళ్ళతో చూడడానికి 
అలవాటుపడడం కొత్త తరాలకొక ఆచారంగా తయారయింది. సమాజంలో చాలా 
మంది కంటే అనేక విదాలుగా తాము ఉన్నతులమని చాటిచెప్పేందుకు చేసే ' 
వ్యాయామం ఈరోజు ప్రతిచోట దర్శనమిస్తోంది. “మాకు మానవాతీత మహా 
జ్ఞానమున్నది. కాబట్టీ సాదారణ విషయాల గురించి మాకేమీ తెలీదు. మేమంతా 
నాగరిక నవ వానరులం కావున చిల్లర విషయాలైన పేదరికం, బీదల పాట్లు, సమాజ 
స్థితిగతులు మాకు పట్టవ్‌. అసలు వాటి గురించి ఆలోచించేందుకు కూడా మా 
అమూల్యమయిన జీవితంలో సమయం లేదన్నట్లు “ప్రవర్తించడం ఈ తరం 
చదువులకొక ఫ్యాషన్‌. అది వారి ప్రతీ చర్యలోను కనిపిస్తూనే ఉంటుంది. 

ఆటలు వ! bee ee బాల్యం ఈనాడు కంప్యూటర్‌లో తుపాకీ | 
Bie de ae ee a విధానాలకి అలవాటు వడుతోంది'. 

య o చేయడం వలనే, ప్రతీ చిన్న శుభసందర్శాశి 
సంతోషంగా జరుపుకుంటున్నామని HHH IHO సంస్సుతి pe a x et 
బాగా అలవాటు చేయడం జరిగింది. భౌతిక p an అ =f 
OT నలుగుర్ని BOD మన SE 
i = 


ఏ ప్రదర్శించుకోవడమే సంతోషకర జీవన చిహ్నంగా 


far} A AS. చూ స 
పేక్షనేది లేకుండా, ప్రతిఫలం ప్రసక్తి రాకుండా మనుగడ సా స వ్యవస్థలో 
ల ఉనికి నైతిక వ్యక్తిత్వాలతో సహా అంతరానమయిపోయే సరః. ఉ సాంఘిక్ర 
కొద్దోగొప్పో మనిషిపట్ల విశ్వాసం ప్రకటిస్తోన్న ప్రజా ఉద్యమాల oos sonn 
౧ఘీక పరిణితికి తలుపులు తెరిచే వ్యక్తిగత వైఖరుల్ని నిర్మించుకోడానికి ప్రజలు 
ముందురావడం ముదావహం. 

“ If you prick us, do we not bleed? If you ticle us, do we not 
laugh? If you poison us, do we not die? and if you wrong us, shall 
we not revenge?” | - William Shakesphere 

( The Merchant of Venice) 


ee eee E ee 


ఎంతవరకైతే గుప్పెడు మంది పరాన్న భుక్కులు భారత శ్రామిక జనాన్ని ప్రకృతి 
వనరులను దోవిడి చేస్తుంటారో అంతవరకు పోరాటం ఉంటుంది, #0 
తీరుతుంది. వారు కేవలం బ్రిటీష్‌ పెట్టుబడిదారులు కావచ్చు. య. 
పెట్టుబడిదారులు కావచ్చు. వారు తమ మోసపూరిత దోపిడీని కొనసాగిస్తున్న 


వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. భగత్‌సింగ్‌. 


ని కాదు. సంవత్సర 
సంపాదనతో విదేశాల 
నిర్వహిస్తూ 


ఒక వ్యక్తి ఎన్ని పౌండ్ల మాంసం తిన్నాడ 
B58 షికారుకు పోయాడని కాదు. తన సంజ 
ఆభరణాలు కొన్నాడని కాదు. ఒక వ్యక్తి తన PHP 

సంతృప్తిని పొందుతున్నాడన్నది ముఖ్యం. _ చేగువేరా 


== అస్తిత్వం - onii o ED 
Den 
“Without deviation progress is not possible.” 
- Frank Zappa. 

ముందడుగేయడం చులకనగా చూడబడుతున్న వ్యవస్థలో ఉన్నాం మనం, 
మనంతట మనం సహాయాన్ని కోరడం కోసం ముందుకు రావడాన్ని తమ. 
గొవృతనంగా భావించే నంవ్రదాయం పెరిగిపోతోంది. మన అవశరం 
ఎదుటివారికుందని తెలిసి కూడా అవతలివారిచేత అడిగించుకోవాలనే HS‘ — 
అర్దించక చస్తారా, అడక్క పోతారా ' అనే వికృత మనస్తత్వాన్ని తెలీకుండానే మనలో 
అబివృద్ది చేస్తోంది. సాయం పొందిన వారి స్థాయిని కుదించి చూడడం నాగరికత 
నుంచి మనం నేర్చుకున్న మరో పాఠం. 

సరితూగగలమని తెలిసి కూడా స్పందించకుండా వుండిపోవడం క్రమంగా, 
స్పందించవలసిన స్థితిలో సైతం నిర్లిప్తంగా మిగిలిపోయమే వైఖరికి అంతిమంగా 
దారితీస్తుంది. సమాజంలోని మానవ సమూహాలకి, స్మశానాలలోని శవాల 
సమాధులకీ వ్యత్యాసం లేని వ్యవస్థని తయారుచేయడమే ఆధునికులుగా మన 
విధానాల పరమార్దమయితే, పెట్రగిపోతోన్న అమానవీయతకి సరిసమానంగా 
మనమందరం బాద్యత వహించాల్సి వస్తుంది. వెర్రితలలు వేస్తున్న నాగరికతకి 
వారసత్వాన్ని ఇచ్చింది మనమేనని ఒప్పుకోవల్సి ఉంటుంది. 


ఆర్థికాబివృద్ది కోనం మనం చేన్తున్న కృషిలో వెయ్యోవంతయినా 
SQ కాభి వృద్ది గురించి చేనుంటే ఆశించినంతగా కాకపోయినా 
ఆశాజనకంగానయినా ప్రజాసమూహాల్లో ప్రతిస్పందన సాద్యమై వుండేది. స్పష్టంగా 
మనది కాని మన వ్యక్తిత్వాన్ని నిసిగ్గుగా ప్రదర్శించుకోవడం as ఆధునికత పేరుతో 
egami మనం, sal OTP మన స్వంత వ్యక్తిత్వాన్ని చేజేతులా నాశనం 
Dg ఎదొనాడు మనమెప్పుకోవల్సిన పరిస్థితి పశ్చాత్తాపంతో 


మారుతున్న కాలంతో మారడమం 
వినాశనం చేసే విదేశీ వెల 


| 


లిక - అరాజకత్వేం De 
ఓటమి భారంతో కృంగిపోతున్న DOW 9° సంస్తలు <> 

ఎదురీదుతున్న వుద్యమ నేపథ్యంగల వ్యక్తులదాకా Ha i ge ఒంటరిగా 
సమాజానికి ప్రొ తినిద్యం వహిస్తూ తమ బాద్యతల్ని కూడా = సక్షిగతంగా 
వేసే భావాత్మక చలనం కావాలి. అనేక భయంకరమయిన ns 0 
బ్రపారమయిన ఆత్మీయ సమూహాలనెన్నిటినో కోల్పోయి కూడా ఏదో aha see 
గడ్డు కాలం గడుపుతున్న గరీబుల్ని కదిలించే విశ్వాసం సృష్టించాలి. 

అదే = apoo ఆర్తనాద ద్వని. అదేనా పదవిన్యాసాల పవిత్ర విధి. అదే 
అరాబికవాద ప్రదాన పరిధి. ఒంటిచేతి ఉద్యమకారుడంటూ అయినవాళ్ళూ, 

పోకడ సిద్దాంతమంటూ కానివాళ్ళూ, తోచిన ప్రచారం చేస్తున్నా ఆశ్రయించిన నిజాన్ని 

' అక్షరాలుగా మలచగలనన్న ఆతృ ఇప్పటికిక్కడివరకూ నన్ను నడిపించగలిగింది. 
అనుకున్నంతలో వెయ్యోవంతు కూడా ఆచరణలో చేయలేకపోయాననే అసంతృప్తి 
అస్తమానూ వెంటాడుతూనే వుంటుంది. 

ఈ దేశంలో అనేక ప్రాంతాల్ని సందర్శించిన నాకు అన్నిచోట్లా అగుపించిన 
ఏకైక అంశాలు ఏవయినా వుంటే అవి ఆకలి, అంటరానితనం, అసమానతలు. 
ప్రతీ ప్రదేశంలోనూ ఎంతో కొంత బలంగా ఇప్పటికీ అవి తమ అస్తిత్వాన్ని 
కాపాడుకుంటూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితులే నా అక్షరాలకి ప్రేరణ. మనకీ 
జరుగుబూటుకి లోటు రానంత వరకూ జరుగుతున్న దోవిడీకి ఎన్నిరకాల 
ముద్దుపేర్లయినా పెట్టుకుని మన చాతకానితనాన్ని సమర్దించుకో చూడొచ్చు 

“ఒక రచయితకీ ప్రతీదీ తెలసి వుండాలి. లేదా కనీసం అవకాశం ‘08 
తెలిసి వుండాలి. అనుభూతుల సందోహంలోంచి, ఉద్రేకాల వ be 
సర్వసామాన్య ప్రాముఖ్యమూ నమూనా ప్రాయము అయినవాటిని అ 

5 లీ నుద్దేశపూర్వకంగాకాని 
ఎంచుకోగలిగి వుండాలి.... ఉద్దేశపూర్వకంగాకాని, అ 


తులని 
సర్వకళలకీ ఉండే ప్రయోజనం ఏమిటంటే మానవుడిలో కొన్ని gra H | 
జాగృతం చేయడం. * అంటాడు మాక్కింగోర్కి యువ HOES 


సత్యాలయిన ఆయన వాక్కుల్నించి నేనెంతో గ్రహించాను. నికి సరైన అర్ధం 
అసంబదంగా ఉపయోగిస్తున్న అరాజకవాద pak “ఉదేశ 


9 బా 
చెప్పాలనుకున్నానే కాని అరాజకత్వ wane ళో స్యోగిపోతో న్న అనాగరిక 


| ఆరంభంలో నాకు లేదు. అయితే, అం దుక్సథాలుః యదా 
(Sten, దినదినాభివృద్ది చెందుతున్న errors Fs పరిశోధనకే OD 
| వేజాస్వామ్య వాదమయిన అరాజకత్వాన్ని గురి” O pis 


| స్టోత్నహించాయి. ఇక తెగించక తప్పలేదు. 


eae 

ఆ ప్రయత్న HOSOM ఒక భాగం మీరు చదివారు. చాలావరక్తృ 
అద్దవంతంగానే వుందని అనుకుంటున్నాను. అక్కడక్కడా పొరపాట్లు గ్రా 
అవకాశమయితే లేక పోలేదుకాని అడ్డగోలుగా వాదించలేదని మాత్రం చెప్పగలన్న 
ఏది ఏమయినా ఆశించినంత స్పష్టంగా ఇంకా సులభశైలిలో అక్షరాలని రచించాలన్నే 
ఆకాంక్షయితే వుంది కానీ, అంత త్వరగా అది ఒక రూపం ధరిస్తుందనుక్రోన్స 


అభ్యుదయ యత్నంలో అందరి ఆకాంక్షల్ని భాగం చేయాలని చూడడం చెడు కాదు 
కదా! . 


వివేకాభినందనలతో 
6S ' 
న న r 


TRE పుస్తకాలు అచ్చు 
ONS కొత్త పుస్తకాలు 
పుస్తకాలన్నీ జాగ్రత్త చేయాలంటే 
ఎన్ని ఇండ్లు అవశరమో ఆలోచించండి. అసలు విషయం ఏమిటంటే, ప్రతి తరమూ 
వచ్చే తరం మీద తమ కీర్తిని రుద్దాలని చూడడం చాలా మూర్భత్వం. మనకు 
ముందు గడిచిపోయిన, మన పదితరాల పూర్వికులు తమ పేర్లన్నీ మనం జ్ఞాపకం 
వుంచుకోవాలని కాంక్షించారనుకోండి. అలా పది తరాల పూర్వికుల పేర్లను 
జ్ఞాపకముంచుకోవడం సంభవమా? ఒకవేళ సంభవం అవుతుంది. ఎందరివో 
కొందరి పేర్లన్నా జ్ఞాపకం వుంచుకున్నాం అనుకోండి, అందువల్ల ఒరిగే లాభం? 
మనం కాలం అయ్యాక మనం తప్పకోవడం ఓ గొప్ప నీతి.” 
-రాహుల్‌ సాంకృత్త్యా = ఘమక్కడ్‌ mH 
(లోకసంచార శాస్త్రం 


Ee 


_ అరాబకత్వం 
sone? 
<i> 


॥ re periods 
one arta ain ih life of human SOcie 
when ౧౪/04 comes an imperative nec 
sity, when It proclaims itselt as inevitable se 
ideas germinate everywhere seeking to force tit 
way into the light, to find an application in life: 
every where they are opposed by the inertia óf 
those whose interest it is maintain the old order; 
they suffocate in the stifling atmosphere of preju- 
dice and traditions. The accepted ideas of the con- 
stitution of the state, of the laws of social equilib- 
rium, of the political and economic interralations 
of citizens, can hold out no longer against the 
implacable criticism which is daily undermining 
them whenever occasion arises, - in drawing room. , 


. oe ; S 
as in cabaret, in the writings of 0110500065. | 
త litical, economic ane ~ 
in daily conversation. Polit ‘al auc 


cial institutions are crumbling; the igs eh 
ture, having become uninhabitable, a wich 
preventing the development A n ` ed walls 
are being propagated within 15 dan i 
and being brought forth around t . kin, 
_ peter KOP oi 
The spirit of Fe 


== అస్తిత్వం - ——— A Om 
కాసురుకె Ja 

SAHS కాడ్వెల్‌ రాసిన ‘Illusion and Reality’ అనే ఉద్దంధాన్ని తాను 
జీవిత తపస్సుగా అనువదించి ఉన్నానని దానిని అచ్చుకి తెచ్చి బయటపడేలా 
చూసే బాద్యత నీదేనంటూ ఒక కమ్యూనిస్టు కవి ఆ మద్య చేతులు పట్టుకుని అడిగిన 

పుకి సరేనన్నాను. అంతకు మునుపే ఆంధ్రదేశంలో ప్రసిద్దిచెంది నిజాముచేత 

ఆరోజుల్లో నిషేదించబడిన సంచలన గ్రంధంతో పాటుగా, ఆత్మకథను మొదలుకుని 
అనేక సంవత్సరాల్నుంచి దిక్కూమోక్కు లేకుండా పడివున్న ఇదే రచయిత 
అచ్చుప్రతులను సవరించి అచ్చేయిస్తే దక్కిన అవమానకర ప్రతిఫలాన్ని గుర్తుకు 
తెచ్చుకుని కాస్త సందేహంతోనే అయినా అనువాదం తాలుకు తప్పులన్నింటినీ 
దిద్ది, పలుమార్లు ప్రూపుని తరచి చూసున్న సమయంలో అందులో నాకు ప్రత్యేకంగా 
కృతజ్ఞతలు చెప్పడం అవశరమని వాదిస్తూ, కాదంటే అనలావుస్తకాన్ని 
ముద్రించడమే మానుకుంటానంటూ మొండిపట్టు పడితే అలాగే కానిమ్మన్నాను. 
ఈ లోపులో మళ్ళీ అభిప్రాయ Bord, మేమిద్దరం వేరయ్యాం. 

పుస్తకం అచ్చయి వచ్చింది. నా పేరు కనబడకపోయే మాట పక్కన పెడితే 
సామాన్యుడు ఆలోచించనంత అధిక ధర నిర్ణయించడం జరిగింది. ఈ ప్రస్తావన 
దేనికంటే ఇలాంటి పనులు అల్బుల పసి మనసుని స్పురింపజేసేవేకానీ, నిజాయితీతో 
చేసిన మన కృషిని మరుగుపరిచేవి కావు. అనారోగ్యంతో కుంగిపోతున్న అకాలంలో 
ఆయనపై జాలితో నేనిష్టపడి చేసిన కృషికి కీర్తి కాంక్షలేదు. ఉన్నదల్లా క్రియాకాంక్షే. 
ఈ సందర్బంగా నా “వ్యక్తిత్వం - అరాజకత్వం "od కరపత్రంలోని ఈ వాక్యాల్ని 
ప్రస్తావించడం అనుచితం కాదనుకుంటాను. 


కడు కూర్చిన కావ్య ప్రభంధాల ఊరని 
నా వేయరాదు. అక్షరాలకి Lodro 


> నికి వాదాల్సి అ రత్వం. 
మార్పుని ఆహ్వానించడమొక్కటే మాన్నషతం oe o agio మూరు 


TOS 


ప తపసా సతత 


= gpho 2 Cs 
ఆంతరిక చైతన్యాన్ని os ప్రజ్వలింపబేయడానికి 
oiron. మరో మనిషి అస్తిత్వాన్ని గురించి కూడా పవిత్రంగా ఆలోచిస్తూ 
సమాదొన్ని ఎప్పటికప్పుడు పునరుత్తేజం కావించే విప్లవ SBS up వాట్రీ 
గాధల్ని విస్తరిస్తున్న కాలంతో పాటు వినమ్రంగా రాబోయే కొత్తతరాళక 
ఇనివీన్తోనే ఉంటాయి. మానవుడ్నే మవానీయుడుగా, మానవత్వాన్నే 
సుహోన్నతమయిన మహిమాన్వితంగా మనసులో పదిలపరుచుకుని ముందుకు 
సాగిన జీవన మార్గాలన్నీ, అవే దరికి చేరినా మహాకాల యోధుడయిన మనిషి 
గత చైతన్య చిహ్నాల్ని చరిత్రలో చిరస్థాయిగా రక్షిస్తూనే ఉంటాయి. ప్రజానీకంలో 
వ్యక్తుల జీవితాలను పరిపూర్ణంగా ప్రతిఫలించే, సంపూర్ణంగా సంప్రదించే సాంఘిక 
జెన్నత్యానికి సమాజగమనంలో సమానత్వ సాధనను మించిన సజీవసాక్ష్యం లేదు. 
ఇతి శివమ్‌ | | 


ప్రయత్నిస్తూనే 


Man is mortal. Everyone had to die some day 
or the other. But one must resolve to lay down 
one’s life in enriching the noble ideas of self re- 
‘pect and in bettering one’s human life. We are 
"ot slaves. Nothing is more disgraceful sole 
'aveman than to live life devoid of self-respec- 


Dr. B.R. Ambedkar 


= అస్తిత్వం - <)> 
San), ఉపయుక్త గ్రంధాలు 
Evolution And Revolution by Elisee Reclus 
స గ verses Socialism by Wm.C.Owen rei స్త is 
i i iaji : An anarc 
heeds ల Memes Late వద! 
The spirit of Revolt by Peter Kroptkin 
The individual, society and the state by E.Goldman 
Stateless socialism: Anarchism by M.Bakunin 
Prisons : A social crime and failure by E.Goldman . 
Organised vengeance called “Justice” by P.Kroptkin 
Listen, Marxist by Murray Bookchin 
10 Patraitism : A menance to liberty by E.Goldman 
11 Anarchism : what it really stands for by E.Goldman 
12 God and state by M.Bakunin 
13 Communism and Anarchy by Peter Kroptkin 
14 An appeal to the young by Peter Kroptkin ; 
15 Anarchism : Its philosophy and ideal by P.Kroptkin 
16. Words of a Rebel by P.Kroptkin 
17. Towards Anarchism by Errico Malatesta 
18. The idea of good government by Errico Malatesta 
19. The philosophy of atheism by E.Goldman 
20. Why Anrchists don't vote by Elisee Reclus 
On order by Peter Kroptkin = 
Marriage, love and the sex question by E.Goldman 
23. Anarchy and the sex question by E.Goldman - 
24. War by.... | 
25. What is Anarchism published by workers Solidarity movement, Dublin, Ireland 
26. The Anarchist manifesto 
27. Political justice by Godwin 
28. The necessity of atheism by P.B.Shelly 
29. Works of Karl Marx 1874 Conspectus of Bakunins statism and Anarchy 
30. Adventure of ideas by A.N. Whithead 
31. The value of adventures by Han Zhen 
32. Articles by che-gue-vara from sierra Maestra 
33. Communist eee by Marx & Angels 
34. The origin of family, private property and state by F.An : 
35. Das Capital by Karl Marx ey రక్తం. 
36. Anti-During by F.Angels. 
37. Complete works by Lenin 
38. Historical Dialectieal Materialism by Stalin 
39. History of western philosophy - B. Russel 
40. The mind and face of Bolshivism 
41. Glimsis of the world history - J.L. Nehru 
42. Discovery of India - J.L. Nehru 
43. Works of B.R.Ambedkar 
44. Works of M.N. Roy 
45. Why | am an atheist and other work 
46. Complete works of M.K.Gandhi 
47. aa a nean Paul-Satre 
ights of Man by Thomas Paine 
49. Philosophical and ideologi క NEN 
50. Other works, Contents | rare inal Encyclopedia Britanica 
51. My own works and around fifty pamphlet 
52. EminentworksofGodwin,Prou one 


dhan,Kroptkin Lala harda 
, 0 yl etc. = 
On, Lala hardayl etc. _ = TRUS 


z 


CONE op OM] 


S by B.singh 


ఆర్థికంగా HOSS 

వాళ్ళు, అక్షరాల్ని అమ్ముకొని ఆర్ధికంగా నిలదొక్కుకొమ్మన్నవాళ్ళూ అసలవ్వన్నీ 
నీకెందుకంటూ ఆడిపోసుకున్న అభిమానులు, అందరిలా ఉండలేవా? 
అంటూ అంతెత్తులేచే చిద్విలాసపరులూ, ఇల్లు చక్కదిద్దుకున్నాక సంఘం 
గురించి ఆలోచించమంటూ సలహాయిచ్చే శ్రేయోభిలాషులూ, ఇలా నా మంచి 
కోరిన వారందరికి మనస్పూర్తిగా వందనాలు తెలువుకోగలనే కాని 
అంతరాత్మతో నంవూర్ణంగా విభేదించి నన్ను నేను మోనం 
చేసుకోలేను.ఎప్పటికప్పుడు కొత్త చేతనత్వానికి సిద్దపడే నా స్వభావం 
తాత్కాలిక బెదిరింవులకి తలొంచిందంటే దానర్భం మరొకరిని 
కష్టపెట్టకూడదనే తప్ప మానసికంగా ఇష్టపడి మాత్రం కాదనేది స్పష్టం. 

అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ కుదిరినప్పుడల్లా 
కబుర్లు చెప్పుకొనే వారి కోవలోకో, తోచినప్పుడల్లా మంచికి ఇవి రోజులు 
కావంటూ గొంతులు చించుకునే వారి SIF, అడపాదడపా పనికి 
మాలిన ఆవేశాలతో అరిగిపోయిన నినాదాలెత్తుకొనే ప్రబుద్ధుల వరుసలోకో 
అల్లంత దూరంలో నోలబడి ఆచరణో.. ఆచరణంటూ అరిచి గీపెట్టే 
బడుద్ధాయి టారులోకో నేను కూడా చేరిపోయి నలుగురితో నారాయణ, 
కులంతో గోవింద అనుకొనే Moss సహా అమ్ముడుపోయి అంతరాత్మకి 
పంగనామాలు పెట్టుకోదలచుకోలేదు. నిత్యం బుగ్గిపాలవుతున్న కోట్లాది మంది 
యువజనుల వర్తమాన జీవితాల కన్నా నా భవిష్యత్తేమి గొప్పది కాదు. అయినా 
గొప్పతనం కాలానికి ఎదురీదిన వ్యక్తిత్వాల్లో వెతకాలే కాని, కుదేలుపడిన 
బతుకుల్లో కాదు. | | 

కదలిక. చైతన్యానికి, నిర్లిప్తత నిర్జీవానికి చిహ్నాలు. కాబట్టి, 
ఇప్పటికైనా బడలిక వదిలి కదలడానికి ప్రయత్నించడం మనుషులుగా మన 
అస్తిత్వాన్ని నిరూపించడానికి పనికొచ్చే కనీస ప్రమాణమేమో! 


